| కరుణామయుడగు బాబా 
' కనిపించె మసీదు లోన 

| హిందూముస్టిము భక్తుల 
| కిట్లని భోధించినాడు 


| ఏ పేరున పిలిచిననూ 

| ఏ తీరున పూజించిన 

' కలడు దేవుడొకడేయని 

| తలచరెంత టజ్ఞానులు, 
| అన్నదమ్ము లెందరైన 

| కన్నతల్లి ఒకటె కదా 
భిన్న భిన్న శాఖలున్న 

| వృక్తమైతె ఒకటెకదా! 

| వేరు వేరు నదులైనను 

' చేరబోవు జలధి యొకటె 
| జాతిమతాల్‌ వేరైనా 
సర్యులకొకడే దేవుడు 

| అన్నిభూతముల యందున 
| ఉన్న దేవుడొకడే ఎ 

| జీవిని హింసించిన ఆ 

| దేవుని హించినట్లు 


| అనితలచక పరస్పరము 

అయ్యో కలహింతురేల? 
. అన్నదమ్ములట్లు కలసి 
| అన్యోన్యతమెలగరేల? 


aaa tog బల 


Watt daar cre 


st <4 


vt 


a4 tc At Ye 


CRONE 


టి లంట ల్లు ళకరలి ద్లాలలిట [ల ఓి Mata 461 ఈ 


ర శ్రీ శిరిడీ చరితామృతం ) 


మృదు మధురము గా బాబా 
హిందువులకు ముస్టిములకు 
సమహిత మతసామరస్య 
సారాంశము బోధించెను. 

॥శ్రీ శిరిడీ సాయి చరిత॥ } 


బాబా చికిత్సా పదతి 
వైద్యో నారాయగోహరి ' 
బాబ చికిత్సా పద్ధతి 

బహు చిత్రముగా నుండును 


భగవంతుని లిలలన్ని 
బహు విచిత్రముగ నుండును 


మీ భారము లన్నియు నా 
మీద నుంచుడని నేమో 
సెదనని చెప్పిన బాబా 
చిత్రలీల లమోఘములు 


ఆర్షగుణాకరుడు బాబ 
ఆశ్రిత జన మందారుడు 

ఆ పన్నుల నార్దతతో 

నాదు కొనెడిదయామయుడు 
పాముకాటు, కుష్టు, ప్టేగు 
పరమ కఠిన రోగములను 
చిటికెడంత ఊదునిచ్చి 
చిటికెలోన బాగుసేయు 


ధునిలోని విభూది ఆశ్రి 


' తులకునిచ్చి పంపుచుండు 


| అదేసాయి దివ్యౌషధ 
| మాశ్రితాళి బ్రోచుచుండు 


ఇదియె సర్వరోగహరము 
ఇదియె సర్వదుఃఖహరము 
| ఇదియె సర్వ రక్షాకర 

' మిదియే దివ్యాషధమ్ము 


| ఆవో! కల్యాణరామ! ఆవో అదో! 

| లావో ఊదీకె థెలై లావో లావో! 

| రారా కల్యాణ రామ! రారా రారా! 
| తేరా ఊదీగోనెల తేరా తేరా! 
॥శ్రీ శిరిడి సాయి చరిత॥ 


బాలాజీ (బాలగణపతి షిందె) 
| భక్తునకు మలేరియా జబ్బు 
బాలాజీ అను భక్తుడు 
| మలేరియా జబ్బున పడి 

ఎన్ని మందులను వాడిన 
| ఏ మాత్రము నయముకాక 
| సాయి శరణు వేడు కొనగ 
| సాయి ఇట్లు శలవిచ్చెను 


లక్ష్మీ మందిరమున న 
-| ల్లని కుక్కకు పెరుగన్నము 

| తినిపించుము జబ్బు కుదురు 
| నని చెప్పెను అతడట్లె 

| గావించెను జబ్బు కొలది 
కాలమునకె నయమాయెను 


న TOES eR R Gace acd 


© aaa దాత ద aaa ade a 





(శ్రి శిరిడీ సాయి చరితామృతం) 
బాబ చికిత్సా పద్దతి 

బహు చిత్రముగా నుండును 
బాబ శరణు గోరిన త 

ప్పక రోగి నిరోగియగును 


దాదా సాహెబ్‌ కపర్టి 
కొడుకుకు పే లగు జట్టు 


దాదా సాహెబు కపర్ణి 


ధర్మపత్నితో సుతుతో 
= సాయీ సన్నిధిని గడుపు 


సమయంబున అతని సుతుడు 
ప్లుగు జబ్బుతో మిక్కిలి 
పీడితుడై చిక్కిపోయె 

కన్న తల్లి వాని బాధ 
కనలేకను తల్లడిల్లి 


బాబా నాకొడుకును కా 
పాడు మనుచు వేడుకొనెను 


కనికరించి బాబా తన 
కఫనీ పై కెత్తి చూడు 

మని చంకను ప్లేగు పొక్కు 
అను చూపుచు నా బిడ్డల 


బాధల స్వయముగ నేనే 
భరియింతును భయములేదు |! 
అని పలికెను సాయిబాబ . 
"ఆ జబ్బది నయమాయెను 


' మీ భారము లన్నియు నా 

| మీద నుంచుడని నే మో 

| సెదనని చెప్పిన బాబా 

| చిత్ర లీల లమోఘములు 

| ॥శ్రి శిరిడి సాయి చరిత॥ 
| శ్యామా మూలవ్యాధి నివారణ 
శ్యామా ఒకసారి మూల 

| మొరపెట్టు కొనంగ సునా 


| ముఖి కషాయమును త్రాగు మ 


| టంచు బాబ చెప్పె నతడు 


' అంతరోగ ముపశమించె 

| అయిన కొంత కాలానికి 

| జబ్బు తిరిగి వచ్చెనతడు 

' సాయి నడుగ కుండగనే 

| స్వంతముగా సునాముఖి క 
| షాయము చేసుక త్రాగెను 


| జబ్బు తగ్గుటకు బదులుగ 

| ముబ్బడించగా నాతడు 

| సాయి విభుని వేడుకొనెను 

| జబ్బు తగ్గి నయమాయెను 

' బాబ చికిత్సా పద్ధతి 

| బహు చిత్రముగా నుండును 

| భగవంతుని లీలలన్ని 

| బహు విచిత్రముగ నుండును. 
॥శ్రీ శిరిడి సాయి చరిత॥ 


$e శ WH ఈ ఇల్‌ Exe 


“het ce 


tt 


Ce ఈ ect 


vit 


4616 4:1 tg 


తలా 
స్‌ 





న. 


ఆర్తుడొకడు చందోర్కరు 
నడిగెను ఊదీనిమ్మని 


“ ఊదీ తన ఇంటను లే 
౩ కుండుటచే చందోర్కరు 
5 సాయిని మదిలో స్మరించి 


సబ్‌కా మాలిక్‌ సాయీ 
అని మట్టిని గైకొని ఇ 
ల్లాలినుదుట నుంచినాడు 


ఉఊది నడుగ వచ్చిన అత 
డూరు తిరిగి వెళ్లి చూడ 
తన కూతురు ప్లేగు జబ్బు 
తగ్గిపోయి బాగుండెను 


బాబ చికిత్సా పద్దతి 
బహు చిత్రముగా నుండును 
భగవంతుని లీలలన్ని 


, పరమాద్భుతముగ నుండును 


1 


॥శ్రీ శిరిడి సాయి చరిత॥ | 


మాలేగామ్‌ అను న 
మహావైద్యు డొక్కడు తన 
మేనల్లుని రాచకురుపు 
మాన్సలేక విఫలుడాయె 








కనా వదంతులు విని = 
బాబను దర్శించ కుండ 
ఆగిపోయి గడుపుచుండ 
అతనికిట్లు కలవచ్చెను 


శిర్ణి పుణ్యక్షేత్రము ద 
| ర్శించు వారి కవశ్యముగ 
వైద్యానికి లొంగనట్టి 

| వ్యాధులు నయమైపోవును 


క ve de dt ct dt 


. అనుచు పలువు రాడు మాట 
| లనువిని ఆరోగిని గొని 

| వాని తల్లిదండ్రులు శి 

| ర్లీని జేరి ప్రార్థించిరి 


ఇంకను నను నమ్మకుండ 
శంకించుచు నున్నావా! 
అనుచు పదే పదే మూడు 
దినములిట్లు వినవచ్చెను 
| బాబా నీవే మాదగు 

' బాబును రక్షించవలయు 
| అని మిక్కిలి దైన్యముతో 
అర్ధించిరి సాయి విభుని 


అపుడా వైద్యుడు శిరిడీ 
అరుదెంచగ నుత్సహించె 
కాని ఒకడు విషజ్వరము 
తోన బాధపడుచుండుట 
ఆ రోగి చికిత్స లోన 
ఆగిపోయె అతడచ్చట 


జాలిని గొని బాబా ఆ 
' బాలరోగి రాచకురుపు 


పైనొకింత ఊదిరాచి ఎన్ని మందులిచ్చిన ఒ 


బాధనుపశమింపజేసె ప కింత జ్వరము తగ్గదాయె 
| కొలది దినమ్ములలోనే రోగిని విడి వెడల లేక 
కురుపు ఊది రాయుటచే ఆగిపోయె ఆ వైద్యుడు 

| పూర్తిగ నయమై వానికి 

' పూర్ణా రోగ్యము గలిగెను 


Aaa aA AAA CAA CECE At toto tetea dd Citi st 


బాబానే పరీక్షించు 
భావములో నిట్లనుకొనె 
రేపటికి రోగికి నయ 

మై పోయినచో శిరిడీ 
కేగెదనని యెడద నిశ్చ 
యించు కొనిన వాడాయెను 


| ఈ వింతను విన్నంతనే 

| ఆ వైద్యుడు శిర్జీచని 
బాబను దర్శించ నెంచి 

| వచ్చుచుండ దారినడుమ 


ణ్‌ ళల ఈ cree ae a ct et Cl rere Ctra cet 


| మరునాడా రోగిని గన 


| అరుదెంచెను భిషగ్వరుడు 
' రోగిలేచి తిరుగాడుచు 
| రూఢి నిరోగిగ నుండెను 


| అదిగని విస్మయ చకితుం 
| డై వైద్యుడు వెనువెంటనే 
| బయల్వెడలె శిరిడికి బా 

| బాను భక్తి దర్శించగ 


' బాబా చరణాల మీద 

॥ పడిపోయెను భిష్యగ్వరుడు 

| అనుభవైక వైద్యమునను 

' అతని కనులు తెరుచుకొనెను 


| నాటినుండి అతడు సాయి 
' నాథుని సేవించుకొనుచు 
| వృద్ధి నొందుచును అభీష్ట 
| సిద్ధిని గని తరియించెను 


| శ్రీ శిరిడి సాయి చరిత 

॥ చెవులారగ వినరండీ! 

| జీవన పరమార్ద మరయు 
' త్రోవను గనరారండీ! 


॥శ్రి శిరిడి సాయి చరిత॥ 


' బాబా గోధుమలు విసరుట : 
| కలరాను పారద్రోలుట 

1 ఒక రోజుదయాన బాబ 

| ముఖక్షాళనము చేసుక 

| గోనెసంచి పరిచి దాని 

| పైన నిసుర్రాయి నుంచి 


ల 


క. 


(ప్రై Gra ఈఈ Ct CE ot 16+ మక మిల ct <1 ఈ శిలల 41 (1 ఏ1 వ. Vet tet tet 4164 





Erm బిగియగొట్టి క 
+ గోధుమలను విసరుచుండె 


ఆ దృశ్యము జూచి కొంద 
రాడవారు చకితులైరి 
అందున నల్వురు మహిళలు 
ముందున కరుదెంచినారు 


చనువున బాబాను వారు 
జరిపిరి ప్రక్కకు గుంజను 
బట్టుక బాబా పాటలు 
పాడుచు ఇసురగ దొడగిరి 


మొదట బాబ కోపపడిన 
పిదప వారి భక్తికి హ 

రించి మందహాసాలను 
చిందించుచు చూచుచుండె 


విసిరిన గోధుమ పిండిని 
వెలదులు నలువురు సమముగ 
పంచుకొనియు నెత్తుకొనుట 
బాబా గమనించినాడు 


 ప్రశాంతముగ నున్న బాబ 
మ. మండుచు లేచెను 


ర్త 
స్త 
లి 
q 
న 
(౮ 
న్‌ 
3 


 తూలనాడగా సాగెను 


'ఓ మహిళల్లారా మీ 
క కేమైనా పిచ్చెక్కెన? 


























అజ. శిరిడీ సాయి చరితామృతం) 


విపత్తులను పొడిపొడిగా 
విసరి విసరి పారవేయు 


























ఎవ్వడబ్బ సామ్మని మీ 
| రిట్లు దోచుకొనుచుంటిరి. 


అరువుగ మీ తో నేనే 

| మైన పిండి కొని యుంటిన? 
| ఇట్లు మీరు నా పిండిని 

' ఎత్తుక పోవుచునుంటిరి. 


| ఓ వనితల్లారా! మీ 

| రొక కార్యము చేయవలయు 
' మీరీ పిండిని గైకొని 

| ఊరి మేరలో చల్లుడు 


బాబా లీలలు పొగడగ 
పదములు చాలవు భావము 


దంత కన్న చాలక బా 
ష్పాంబువులై వరించును 
శ్రీ శిరిడీ సాయి చరిత 
చెవులారగ వినరండీ! 
జీవనపరమార్ద్షమరయు ' 
త్రోవను గనరారండీ! 


అల్లామాలిక్‌ 
అల్లామాలిక్‌ అంటాడు 
అన్నిప్రాణులందుంటాడు 
చరణములంటేీ శరణమన్నచో | 
చల్లగ చూస్తానంటాడు 


| అంతట బాబా చెప్పిన 
యట్ల వారు చేసినారు 

గ్రామములో రేగినట్టి 

| గత్తర వెంటనె సమసెను, 


' గామములో చెలరేగిన 

| కలరాయను మహమ్మారి 
| విసరబడ్డ పిండివోలె 

| విసరి పార ద్రోలబడెను. 


అల్లా తానై తానల్లాయై 
అల్లామాలిక్‌ అంటాడు 
అహము విడితానల్లాయై ఒక 
యాచకుడను నేనంటాడు 


భికారితానై ఫకీరుతానై 
' భిక్షాందేహీ! అంటాడు 
భిక్రతోడనే పీడలగొంటూ 
రక్షణలిస్తా నంటాడు. 


సర్వభూతముల తానున్నానని 
చాటి చెప్పుచూ ఉంటాడు 


' ఆ గత్తర రాకాసిని 

' అట్లు విసరి పిండి చేసి 

| ఊరి బయట పారవేసి 
దూరముగా తరిమినాడు. 


(ప్రతి రోజున బాబా తన 
భక్త జనుల పీడించెడి 


6 అ అర ఈ ఉ( ఉడుత తుడు ఆయు అం మడత డర తరుచు థు తు యట అథ ధు ధథదు ఉత ఆధా ఆఅ ఈ అ ఉడా ఠి అ ఈ ఆ (చు రురు 





| త్యాగనిరతి ప్రతి ప్రాణికోసమై 
| జాగృతికావాలంటాడు 

| ఆకలితో ఎరూపుననైనా 

| యాచనచేస్తా నంటాడు 

| సకల భూతములు తానుగనెంచి 
జాలిజూపుడని అంటాడు. ॥అల్లా॥ 


సాయీ అంటూ శరణమన్నచో 
| చప్పున కాస్తానంటాడు 
శిక్షాపాత్రుని శిక్షితుజేసి 
రక్షిస్తానని అంటాడు 


శ్రద్ధ సబూరీ, రెండు కానుకలు 
న రు కొనమంటాడు 
ప్రాణికోటి పై జాలీప్రేమా 
సదాచూపుడని అంటాడు 


అల్లా భలా కరేగా అంటూ 
చల్లగ దీవనలిస్తాడు 
అసల్‌హక్‌ నేకానంటాడు 
యాదేహక్‌ ననిఅంటాడు 


అల్లామేలొనరించుగాక అని 
చల్లగ దీవెనలిస్తాడు 
భగవంతుడ నేకానంటాడు 
భగవద్ద్యానిని అంటాడు 


అనల్‌ హక్‌-భగవంతుడు 
యాదేహక్‌ - భగవంతుని ధ్యానించు వాడు 


అల్లామాలిక్‌ అంటాడు 

అన్ని ప్రాణులందుంటాడు 
చరణములంటీ శరణమన్నచో 
చల్చగచూస్తానంటాడు. 


॥శీ శిరిడీ సాయి చరిత॥ 


అశ అఆ అఆ అ ఉ ఆఆఆ టర యడ డరురుదుగుడురురుడుదురురురారధుడరురుదురుతడు గురుతర ఉరుగుతురారురురుటుటుతురుతుతతరురుడుథ 


శ్రీ సాయి ఏకాదశ సూత్రములు 
శిర్ణి ప్రవేశమె సకలా 
రిష్టదుఃఖ పరిహారము 
ఆర్హులైన నేమీ నిరు 
పేదలైన నేమి ద్వా 
రకమాయిప్రవేశముతో 
సుఖసంపదలందగలరు. 2; 
ఈ దేహము పిదప కూడ . 
నేను అప్రమత్తుడనే 3 
నాభక్తుల సంరక్షణ 
నాసమాధినుండి వెడలు 4; 
నాసమాధి నుండియె నే 
నన్ని పనులు నిర్వహింతు 5 
నామానుషదేహము నా 

సమాధి నుండె మాట్టాడును6 | 


శరణమన్న వారి నిరం 
తరము కాచుటే నావిధి 7} 


ఏరు నన్ను జూచెదరో 
వారిని కడగంట జూతు 8, 


మీభారములన్నియునా | 
మీదుంచుడు నెమోసెద 9 


సలహా సాయాలడిగిన 


సత్వరమే నేనాసగెద 10 | 


నాభక్తుల గృహములనుం 

| డదు లేమిడియను శబ్దము 11 
| అను ఏకాదశ సూత్రము 

| లాలించిన కలుగుశుభము 
శుభనుస్తు 


శరణాంజలి 


| సాయి నీకృప మాపయి జాలువార 
దేల? మావల్ల దోషమేదైన యున్న 
| దాని మాపు దయానిధీ! త్వరితముగను 
| శరణు శరణు సాయీ నన్ను కరుణజూడు 


సాయి నినుబొగడగ నాకు శక్తి చాల 
| దయిన పసివాడు మాట్లాడు నట్లునేను శ 
నిన్ను బొగడగ యెట్లాయత్నించుచుంటి 
| నన్నుకృతకృత్యు జేయవే కన్నతండ్రి! 


| సాయి చరణాబ్దములె నాకు శరణమగుత ఈ 


| సాయి కరుణామ్మృతమె నాకు జయమునిడుత శ్రీ 
శిరమువాలిచి కైమోడ్తు శిరిడివిభున 
కస్మదీయ కార్యము జయమగుట కొరకు 


సాయి సద్గురు సర్వేశ శరణు శరణు 
| దిక్కునీవని నమ్మితి దీనబంధు 
| చిక్కుతొలగించి కార్యము చక్కబరుచు 

| భారమంతయు నీదే శుభప్రదాత! 


3 చంచలుడ వి పదాబ్దాల జారవిడుతు 


శ న మార్జాల పద్ధతి నేలుకొనుము 

క నాకు దిక్కెల్ల నీవె కరుణాల వాల 

క నన్ను కృతకృత్యు జేయువిపన్నపాల! | 
శ నేను నేనను భావంబు క్షీణమయ్యె | 
ప్లే ఈవు దప్పనితః పరంబెరుగనయ్య | 
నీవులేకుండ నేదైన నెగుడగలదె! 
దారమేలేక పుష్పాలహారమగునె! 


పతిత పావన నీ పాదపద్మములను | 
బట్టుకొన్నాడనన్ను కాపాడరావె! 
న్‌ తనదు ఒడిజేరు బిడ్డనేతల్లియైన 
é రక్షసేయదె సాయీ ఉపేక్షతగున? | 


6 దు 4 కుట ous GRE దు 


శ్ర ప్రాంగణము శుద్ధిపరుచగా శ్రద్ధలేదు 
శ భూమిదున్నుకొనంగ సబూరిలేదు 
8 చెత్తవాకిట కాలిడ చిత్తమగునె 

౩ సాయినింకెట్లు దర్శింతు నేమి సేతు 


ఖ్‌ 


శ్ర పరమపావనమైన నీ పాదములను 
కొనువేళ మలినమైనట్టి నొదు 
శ హస్తమలినము నీ పదాలంటుగాకే 
' కరుణ కురిపించు మలినము కడిగివేయ 


we 


క 


ని 


చళ్ల 


హేప్రభూ! హేదయాకర! హేకృపాళు! | 
. దీన బాంధవ! శ్రీ సాయి దేవదేవ! 
శరణు శరణు సాయీ ప్రభో! శరణు శరణు! 
మా కరుణించు సాయినాథ! 





(a) ఈ 44 అతత NY ఉత ఈఈ 









+ +. శిరిడి సాయి చరితామృతం 






క్ట అ ల, శః 

| జయముజయము సాయీ నీకు జయము జయము క మంగళమ్‌ గురుదేవాయ 
జయము గూర్చుము నాకు నిశ్చయముగాను = మహనీయగుణాత్మ నే 

| ఈవుదప్ప నితఃపరంబెరుగస్వామి! శ సర్వలోక శరణ్యాయ 

. ఈవె సర్వేశ్వరుడవని యెంతుసాయి! శి సాధురూపాయ మంగళమ్‌ 
సాయి నీకిదియె శరణాంజలి ఘటించి క మంగళము మహక్‌ 
| పద్యకుసుమాల మాల నీ పాదములకు శ్ర 

| నర్పణము సేసితిక నీకటాక్షమాల శీ 

| మంగళములను గూర్చుత మాకునెపుడు శ 

ఓం తత్సత్‌ స్ట్‌ ల 

' nt జ్య 

మంగళగీతి న EI 





మంగళమ్లుగ్గు. శ్రీ శీర్తిడీ.పోయకి ... స్ట్‌ 
| మంగళమగు శ ప్రద్దురుపాయికి ఏ. 
మంగళమగు ఈ కృతిపతి సాయికి 
మంగళమగు ఈ మహీజనాళికి 


మంగళమగు జయ మంగళమగు శభ 
| మంగళమగు శ్రీ శిరిడీ సాయికి 

| మంగళకరుడగు మంగళమూర్తికి 
మంగళమగు శ్రీ సద్గురు సాయికి 





అనంతకోటి బ్రహ్మాండనాయక 
రాజాధిరాజయోగి రాజపరబ్రహ్మః | 
శ్రీసచ్చిదానంద సద్గురు 


సాయినాథ మహారాజ్‌కి జై 
శీశిరిడీ సాయి నాఖెప్పబకుస్తు 


| మానవాళి దుఃఖార్తుల బాపగ 

| మానవ రూపముదాల్సిన సాయికి 
| మంగళమగు శ్రీ శిరిడీ సాయికి 

' మంగళమగు శ్రీ సద్గురు సాయికి 


మంగళమగు ఇదివ్రాసిన వారికి . 
మంగళమగు ఇది పాడిన వారికి 
| మంగళమగు ఇది విన్న జనాళికి 
మంగళమగు శ్రీ శిరిడీ సాయికి. 


Gh 0 6 6 6 hth 





శుభమస్తు 





(వ్రు అ4 4 అ౪4 








| దాబోళ్ళరు డటనుంటను : న 


| తన ప్రశ్నకు తగిన సమా 

| ధానము ప్రాప్తించెననుచు 

| తన వాదము వృథాయనుచు 
| గురువు యొక్క అవశ్యకత 

| గుర్తెరింగి తృప్తిపడెను. 


॥శ్రీ శిరిడి సాయి చరిత : బాజా వప్రకశతురు 


| మంగళమ్‌ గురుదేవాయ 

| మహనీయ గుణాత్మనే 

| సర్వలోక శరణ్యాయ 

| సాధు రూపాయ మంగళమ్‌! 
| బాబా భక్తవతృలత 
| మసీదు నందున్న గురుని 

| మహల్సపతి దర్శించగ 

| వచ్చినాడు కాని అతని 

| వారించిరి ప్రవేశించ 

| హిందువులను మా మసీదు 
| నందు ప్రవేశించ నీము 

| అనుచు మహల్చాను అడ్డు 
| కొనిరి ముసల్మానులపుడు. 
| నా గురువును చూడకుండ 
| నన్ను అడ్డగింతుర? అని 

| ముందున కరుదెంచు నతని 
| మోదినారు బడితె తోడ 


సాయీ అ ప పెలిచె మహ . 





: ల్పాపతి, వెంటనె సాయీ 
* భగవానుడు అరచినాడు 
: భక్తుని ఆక్రందన విని 


౨ భక్తులు భయపడిలోనికి 
" పరుగున నరుదెంచినారు 


' ప్రవహించుట చూచినారు. 


న. 


+1 1 


భక్తుని బాదిన దెబ్బలు 
బాబా పైగాన్సించెను 

బాబా గాయాలు చూచి 
భక్తులు దుఃఖించినారు 


మహమ్మదీయులంత దెలిసి 
మహల్సాను లోనికరుగ 
అనుమతించినారు మతాం 
ధ్యము తొలగెను వెలుగయ్యెను. 


మరియుక సందర్భ మందు 
మహమ దీయులను ద్వారక 
మాయి మసీద్‌లోనికి రా 


* నీయక హిందువులడ్జిరి. 


అసు 


= అపుడు సాయి ఆ మసీదు 


3 నందదృశ్యుడై పోయెను 
హిందువులకు కనువిప్పై 
= పొందిరి బాబాను శరణు. 


pe 
కట్ల 
ఓ 
యన 
స్తా. 
ఆజ్‌ 
ఫల 
ర్య 


చరితొమృతం | 


డీ హాయి 


గ్ర 
ర్తి 
$3 
¥ 

రై 
fe 
ve 
సి 
సై 
రం 


కులు గా బోవగ 
అపుడొక చిత్రము గలిగెను,. 


యు 


లి 


ము అగి 
OO 


జ 
ఆ 


- 


. 


న్‌ 


= పత్రము లందుండియె ఒక 


చేసినట్టి 
శసపాప నొారోతన ము 


ణి 


ణవమట్ట్లు వినిపించెను. 


- ప్రక్క పోవు 
ప్ర 


పత్రము లందున ది 
భలే గానవచ్చె. 


వట 
వ్య(ప్ర 








| చిననాట భర్త పో 

| యిన భాగ్యహీను రా 
| అరుదెంచినది శిరిడి 
| శ్రీ మంతురాలు ల 

| క్షీబాయి షిండె! 

| శిరిడి లోనే ఆమె 

| స్థిరవాస ముందె! 

| సిరిసంపదలు గలిగి 
| నిరుపేదరాలివలె 

| జీవించుచును సాయి 
| సేవలో నుండె! 


| తా సమాధిని జెందు 

) తరుణమున సాయి ల 
|క్మీబాయి కొసగె తొ 

| మ్మిది వెండి రూప్యములు 
| భవ సాగరము దాటి 

| పరమా వధిని జేర 

| నవ విధంబుల భక్తి 

| నావలున్న వటంచు 
నవరూప్యముల నిచ్చినాడు 
| నవ పథంబులు జూపినాడు 


ge Ca Cl 1 ఒకి Ce Ce ళ్‌ Ct of ౬1 


ha eg A ళల CL లల ఓక 


hat ct CECE మ + €॥ 


ce 4 


i 


$ st 4st 





శ్రీ శిరిడీ సాయి చరితామృతం | 
శ్రవణమ్ము మననమ్ము | 
సంకీర్తనము, అర 
నము పవనము, వరదే 
నము, దాస్యమును,సఖ్య 
మును, నివేదనములివి 
ముక్తి పథములటంచు 
నవరూప్యముల నిచ్చినాడు! 
నవపథములను జూపినాడు! | 
॥శ్రీ శిరిడీ సాయి చరిత॥ . 


ర. న వయస 
ఆత్త 


a a షట య 
భక్తుడొకడు అప్పుచేసి 

శిరిడీ కరుదెంచి బాబ 
చరణములకు ప్రణమిల్లెను 


౩ భక్తుని ఆశీర్వదించి 


Ct ad cd st tt చికి vt 


et cet mt Ct ft నిల tt 


(జ AAA CEA Ct ళ్‌ ఉట otc 


బాబా ఇట్లని పలికను 
ఇంటి వద్ద నుండియె నను 
ఎద దలచిన అగుపడనా? 


. అప్పు చేసి యింతవరకు 


అరుదెంచగ రావలెనా? 
అని యాత్రా పర్వాలకు 
అప్పు చేయ రాదంచును 


ధ్యాన మందిరమున పరం 
ధాముని దర్శించుడనుచు 
సన్మార్గము జూపినాడు 
సద్గురుండు సాయి విభుడు |} 
॥శ్రీ శిరిడి సాయి చరిత॥ | 





| కొనియండుట గానవచ్చె 
| కొనియాడరె సాయిలీల! 


| ఎరూపము నందైనను 
| ఏతెంచెద నేను గాన 
| ప్రాణికోటి పైన జాలి 


| బూని యుండవలయునంచు, 


| ఏరూపము లోననైన 
| నారూపము గనజాలిన 
| వారికి సిద్దించును క 


| వల్యమనుచు సాయివిభుడు 


| సమహితత్వమను వేదాం 
| తము బోధించెను నరులకు 


శ్రీ శిరిడీ సాయి చరిత 


| చెవులారగ వినరండీ! 
| జీవన పరమార్ధమరయు 
| త్రోవను గనరారండీ! 


| సేవాతత్పరురాలు 
| రాధాకృష్ణమాయి 
| రాధకృష్ణమాయి సౌమ్యు 
| రాలు చిన్న తనములోన 
| భర్తను గోల్పోయి సాయి 
బాబా సన్నిధి జేరెను 


ఈ ళల ౬౬ crt 


et 


ళీ కిక మే శే CU 1 wt tt 


wt క td tt 


htt tt 


(ప్రి aaa ఈల టి LIU AM Al Yt లలి [4 al CH ౬ వ వట ల * ఆశీ ఓలి of ఫల లట ల 





సామానులు అవసరమో 
వాటిని భక్తులకు జెప్పి 
పాటవముగ గూర్చుచుండె 


ప్రతి దినము మసీదు శుభ్ర 
పరుచుచు బాబానడిచె 
వీధులన్ని ఊడ్చుచు ధుని 
వేదిక పరిశుభ్ర పరుచు, 


శ్రద్దా భక్తుల శిరిడీ 
సంస్థానానికి తగు త 
ర్పాటులన్ని చూచుకొనుచు 
పద్ధతిగా నడిపించెను 


ప్రతిదిన మామెకు బాబా 
పంపుచుండు భోజనమును 
బాబా పంపిన భోజన 

మే భుజించు వేరు తినదు 


బాబను భగవానునిగా 
భక్తితోడ సేవించెను 
బ్రతికినంత కాలము బా 
బా సన్నిధి జీవించెను 


శ్రీ శిరిడీ సాయి చరిత 
చెవులారగ వినరండీ 
జీవన పరమార్ధమరయు 


. త్రోవను గనరారండీ! 


శ్రీ శరిడ్‌ సాయి చరితామృతం) 
ఏ సాయీ దర్భారున కే 


| టును వీడెను కాని ఆమె 


| కనుగొన దయ్యెను బాబను 
. ఆజ్ఞానాంధ్యము క్రమ్మిన 
| చూడగలుగునా అంధుడు? 


ఆ నాడును బాబా తన 

| ఆ వాసము రాలేదని 

| ఆమె ఖిన్నురాలై బా 

| బా మందిర మరుదెంచెను 


| అపుడు బాబ అచట జేరి 

| నట్టి వారికెల్లరకును 

| తన వీపున గల గాయము 
' లను చూపుచు నుండినాడు 


అదిగని ఆయము బాబా! 
| ఇది ఏమని బాధతోడ 
| అడిగెనంత బాబా ఇ 
| ట్లని పలికెను ఆమెతోడ 


' నీ యింటికి విందుసేయ 
| నే వచ్చితి నీవు నన్ను 

| కజ్దతోడ కొట్టినట్టి 

| గాయములివి చూడుతల్లి! 
' అని పలికిన బాబ మాట 
| లను వినినంతటనే ఆ 





యె బాటా పదములపై 
. బడి విలపించగ సాగెను 


క్ష పశ్చాత్తాపము జెందెను 


. అమ్మా నే మరల వచ్చి, 
" ఆదగింతు నీ విందును 


అని బాబా జాలినిగొ 


ఆయమ నోదార్చినాడు 


“ ఆ మరుసటి రోజు గండు 
: చీమల రూపాన వచ్చి 

౩ ఆయమ ప్రియమార జేసి 
నట్టి మధుర మధుర మైన 


I 


పేజీలను ఆరగించె 


పీతి తోడ సాయి విభుడు 


he a fe ce శ చాల? ది dd Ct tot st 


(బ్ర శ్‌ 


' ఆదియును తానెరుగ కుంట 


ఆయము మరుసటి రోజున 
బాబా దగ్గరకు వెళ్లి 
ప్రశ్నించెను రాలేదని 


అంత బాబ చూడుమనుచు 
అందరకగు పడునట్లుగ 
వన పైకెత్తి, బొడ్డు 


కడ చీమలు చుట్టుచేరి 
పేణీముక్కల నోటను 


వింతగొలుపునట్లు గజిచు 


. యమ్మ a దుఃఖ దం 


yy 


Wi 
గ్‌ 
స్‌ 
i 
i 
"a 
| 
గ 
i 
nl 
fy 
i 
' 
గ 
|. 
| 
| 


కా 








ఎదురు చూచుచునుండె. 


ఆరుగంటల సమయ 

| మైనదపుడొక కుక్క 

' పోళీలు దినబోవ 

| పాలతి దానిని కసరి 
'ఇనుపకత్రనువిసర 

' శునక మప్పుడా వైటు 

| తప్పించుకొని పోయి 

' తరుణి వైపే దీన 

| ముగ చూచుచును తొలగి 
' పోయినది కటకటా! 

| ఇల్లాలు యెరుగ దావేళ! 
| అల్లమాలిక్‌ వానిలీల! 


| ఎంతగా బాబకై 

' ఎదురు చూచినగాని 

| రాడాయె-రాని కా 
రణమేమిటని గృహిణి 

| బాబ సన్నిధి కరుగుదెంచె! 
| బాబనే ఇట్లు ప్రశ్నించె! 

' బాబా! విందారగించ 

| వచ్చెదనని మాట ఇచ్చి 
రావైతివి ఏలా అని 

| రమణి బాబనడిగెనంత. 


| అమ్మా! నేనెప్పుడైన 


ఆడి తప్పు వాడకాను 





| ఎదపీట వేసికొని 


లి ల కటి ఈ టో శిల లలి 1 68 అక 1 


CU ee ళల కమ ఈల 


(బ్ర కహ క 






మ వ. రి శ్రి శిరి డీ సాయి చరితామృతం \ 
శ్వానము రూపములోనే | 
వచ్చి నీదు పోళీలను 
మచ్చికతో తినబోగా 
మచ్చరమున నివునన్ను 
కసరినావు ఇనుపకర్ర 
విసరి కొట్టినావు కదా! 


అని బాబా పలికినంత 
ఆమె మిగుల కలతజెంది 
అపరాధము మన్నింపుము 
అనిబాబను వేడుకొనెను 


అమ్మా! వగవకు రేపే 
అరుదెంచెద నీయింటికి 
అని బాబా జాలిని గొని 
ఆమెకు వాగ్గానమిచ్చె 


ఆమె పిండి వంటలెన్నా 
పమతోడ చేసి, బాబ 
కెదురు చూడ సాగెనపుడు 
ఏతెంచిన దొక మహిషము 


అది ఆ తిను బండారము 
ఆరగించ బోవుచుండ 
కజ్దనుగొని ఆ యమ ఆ 
బజ్జైను వీవున బాదెను 


గాయపడినదై రక్తము 
గారుచుండ అది అచ్చో 


| చేసుక తెచ్చెను-బాబా 


| చేతికందుకొని వాటిని 

| ప్రక్కన నిల్చున్న నల్ల 
కుక్కకు తినిపించసాగె 
| ఆకలి అని చెప్పి తెచ్చి 
| నాక ఇట్లు చేసితేల? 

| కొంచమైన రుచిచూడక 
| కుక్కకు పడవేసి తేల? 


| అని అడిగిన లక్ష్మితోడ 
| అమ్మా! దీనికి కూడా 

' ఆకులుంది. దీనిలోన 
| నేనే యుంటిని కాదా 
నీకేటికి సందేహము? 


ప్రతి ప్రాణీలోన నేను 
ప్రత్యక్షముగా నుంటిని 
నీలోనను నేనుంటిని 
నీ ఆకలి నాదే కద! 


' సమభావము తోడ నేను 


సకల జీవులందుంటిని 
| అని లక్ష్మీబాయి తోడ 


| ఆభిలేశుడు వివరించెను 


| శ్రీ శిరిడీ సాయి చరిత 
| చెవులారగ వినరండీ! 


జీవన పరమార్థ మరయు 


| త్రోవను గనరారండీ! 


aa Ct at Ct tae లల ద Mad CCE a0 GG GAO Gata tha ct 


కన 


(ట్ర ళల భుచ్చుర కళళ ఈ 4౬౬ A 





సమహితత్వబోధ 
(సాయి ఏ రూపంలోనైన రావచ్చు- 
ఏ ప్రాణిని హింసించరాదు) . 
తాత్యకోటీ భార్య 

తన ఇంట విందార 
గించ రమ్మన్లుచు ప్రా 
ర్థించినది బాబాను 


అంత సాయంత్రమున 
కారుగంటలకు నే 
తప్పకుండగ వచ్చె 

దను కాని నను కసరు 

కొన కూడదని పలికినాడు 
వెనుక ముందుల దెలియువాడు! 


భగవానులను మిమ్ము 

భక్తి పూజించెదము 

కాని మిమ్ముల మేము 
కసరి కొట్టుటయా! య 
టంచు పలికినది ఆ రమణి! 
ఆయమ్మ యెంత సధ్గ్భృహిణి! 
అట్లెన నే తప్ప 

కరుదెంతు నని బాబ 

పలికి నంతట ఆమె 

పరమ సంతోషమున 
పోళీలు చేసి ఒక 

పళ్లెరము లోనుంచి 








| భక్తురాలు కమ్మరి పని 

| వాని భార్య పసిబిడ్డను 

| ఒడిలో బెట్టుక కొలిమిని 
| ఊపుచుండగా అప్పుడు 

| జబ్బు వడ్డ భర్త పిలువ 

| చప్పున పోబోవ ఆమె 

| పసిబిడ్డడు ఒడిని జారి 

| పడిపోయెను కొలిమిలోన 
అప్పుడామె బాబా అని 

| ఆర్తితోడ నను బిలిచెను 

| అంతనేను ఆ బిడ్డను 

| అగ్నినుండి రక్షించితి 

| ఆర్తుల రక్షించుటయే 

| అస్మదీయ కర్తవ్యము 

| తకం రక 

| ఆశ్రిత జన మందారము 
1్రీ శిరిడి సాయి చరిత॥ 


| బాగోజీనిండుభక్తి 

| కాలిన చేతికి వైద్యము 

| గావించగ శ్యామా ఒక 

| వైద్యుని పిలిపించె కాని 

| వైద్యము వలదనెను బాబ. 
అల్లాయే నాకు వైద్యు 

' డని పలుకుచు సాయిబాబ 
బాగోజీ అనెడు కుష్టు 


*1ఈ 161 లటిర ఉట ar ట్ల ఈ టా బో 


(జ్ర GaGa Tagan Aaa ae 6 664 


= శ్రి శిరిడి సాయి చరితామృతం 
రోగి చేత తనచేతికి 
ప్రతినిత్యము నేతితోడ 

పట్టి కట్టుమని అడిగెను. 





అతడ టె యొనరించెను 
అతని కుష్టునయమాయెను 


. పరోపకార మంధర్థము 


బాబా జగతికి చాటెను. 


బాగోజీ తనకు కుష్టు 
బాగైనను బాబా సే 

వలు విడక సమాధి జెందు 
వరకు చేయుచుండువాడు. 


అతని భక్తి నిండైనది 
అతనిభక్తి నిజమైనది 
అతనిభక్తియే బాబా 
కమితముగా ప్రియమైనది. 


శ్రీ శిరిడి సాయి చరిత 
చెవులారగ వినరండిీ! 
జీవన పరమార్థమరయు 
త్రోవను గనరారండీ! 
ప్రాణులలో బాబా 
(ఆత్మవత్సర్వ భూతాని యఃపశ్యతినపశ్యతి) | 
అమ్మ లక్ష్మిబాయా నా 
కాకలి అవుతున్నది అని 
బాబా అడిగెను వెంటనె 
బాయమ రొట్టెలు కూరలు | 


. అని దీనముగా వేడుచు 


. ఆయమ విలపించుచుండ 
| దయాసింధు దీనబంధు 
సాయి ప్రభు జాలినిగొని, 

| అమ్మా! నీకంతగ నా 

| యందున నమ్మకముండిన 
| ఈ ఊదినిగొని దీనిని 

| మీ ఆయన శవము మీద 
| రాచి చూడు మీ ఆయన 

| బ్రతుక గలడొ ఏమో అనె 

| అంతటామె బాబ యిచ్చి 

| నట్టి ఊదిగొని దృఢ వి 

| శ్వాసముతో భర్త కళే 

' బరము మీద రాచెనపుడు. 
| త్వరితముగా నిదురలేచు 

| వాని పగిది మరణించిన 

| ఆమె భర్త కదలి లేచి 

| యధా విధిగ జీవించెను. 
'ఇది బాబా ఊది మహిమ 
మృత జీవిని బ్రతికించెను 

| దీనిని నమ్మిన వారిని 

| దివ్యౌషధమై ప్రోచును. 

| ఆవో కల్యాణ రామ ఆవో ఆవో! 
| లావో ఊదీకెథైలె లావో లావో! 


htt 44 


$4 tt st 


శశికి! CU it శ! 





_ క 
చెవులారగ వినరండీ! 
జీవన పరమార్ధ మరయు 
(త్రోవను గనరారండి! 


ఆపత్తాంధవుడ Pa) DTT 
ఖు 





(కమ్మరి ఇలాలు) 


శ్రీ శిరిడీ సాయి చరిత 


జీవాత్మా వినుమా! ఓ 


wl of vl dt bof sf sl ప! 


fa tt 


“toate te telvt Ut 


Cat Cet 1 ttt > 


జాగ 35 


సాయీ! అని పిలిచినంత 
సంరక్షణ కలుగుసుమా! 


పందొమ్మిది నూట పదవ 
వత్సరమున దీపావళి 
నాడు చిత్రమొకటి జరిగి 
నది దానిని వినరండీ! 


ధుని ముందర బాబా గూ 
ర్చుని కట్టెలు వేయుచుండె 
ఉండి ఉండి బాబా ఆ 
మండుచున్న ధుని లోపల 
చెయిపెట్టినాడు అంత 
చేయికాలి కమిలి పోయె. 


సయిపోన ఉన్న శ్యామ 
చప్పున అటు కరుగుదెంచి 
బాబ చెయి లాగివేసి 
బాబా! ఇది యేమిటి పని 
అని అడిగెను అంతట ఇ 
= ట్లని చెపె య. సాయి విభుడు | 











| రామకృష్ణ పరమహంస 

' నామముతో వెలయువాడు. 
అతడు నేను భగవదంశ 

. లందు జనించిన వారము 
. ఆయన నిర్యాణోన్ముఖు 

| డై యుండెను-అతని తోడ. 
. దేవరహస్యములు సంప్ర 

| దించి పిదప ఆతడు అవ 
తారము చాలించెను నే 

| తరలివచ్చి నాభౌతిక 

| దేహమ్మును ప్రవేశించి 

| తిని అని బాబా నుడినెను. 





= 
Sra 
ఓ 
Aa EA En 
Ss 
| 
Oa 


| అప్పుడపుడు న! 
ణార్జ మవతరింతునేను. 

. అని భగవానుడు పలికిన 
అమృత వచోక్తులను బట్టి 
| మానవ రూపములో భగ 
| వానుడవతరించుచుండు. 





(ప Gata తళ st 


॥శ్రీ శిరడీ సాయి చరిత॥ 





చచ్చిన వాడిని బ్రతికించుట 


: పాముకరిచి చచ్చిన తన 
ప భర్తను బ్రతికించు కొనగ 


గృహిణి యొకతె బాబా దరి 
కేగుదెంచె రోదించుచు 


tts 44 41 


+ బాబా పాదాల మీద 

“ బడి జాలిగ ఏడ్చుచు తన 
భర్తను బ్రతికించు మనుచు 
పలువిధముల వేడు కొనెను. 


td ఖీ ఇ 


ఇన. శక్‌ 


అంత బాబ ఆమెతోడ 

- అమ్మా నివెక్కడైన 

" మృతి జెందిన వాడు భువిని 
- బ్రతుకుట విన్నావా? చ 


, = చ్చిన నీ పతి బ్రతుకుట ఖ 


౩ చ్చితముగ సాధ్యంబుగాదు. 


: అని బాబా యెంత చెప్పి 

- నను ఆయము విలపించుచు 
= భర్తను బతికించుకొనగ 

ఏ బాబా పదముల వీడక, 


బాబా! యెల్లెనను నా 
భర్తను బ్రతికించి తీర 
వలె- దేవుడ వీవు నీకు 
వశముకాని దొకటుండదు. 


శ్రి శిరిడి సాయి చరితామృతం) 


| ప్రాణి కోటి ప్రేమించుట 
| బ్రహ్మమునే తెలిసికొనుట 
| పెద్దల కడకేగి నీవు 

| బుద్ది గలిగి బ్రహ్మజ్ఞా 

| నమ్ము నెరుగుమని బాబా 
నెమ్మదిగా మందలించె 


| అపుడా ధనికుడు తనలో 

. అవగుణాల నెరిగి, బుద్ది 

| గలిగి త్యాగబుద్ధితోడ 

| మెలగుచు బ్రతుకంగ నేర్చె 
శ్రీ శిరిడీ సాయి చరిత॥ 


' బాబా మూడు రోజులు 

' శరీరము వీడి మరలివచ్చుట 
'| అది పద్దెనిమిది ఎనబై 

| ఆరవ వర్షము బాబా 

' తన భక్తుల జేరబిలిచి 

| తన ప్రియతమ భక్తుండును 

| పారమార్థికుడు మహల్స 

| పతితో నిట్లని పలికెను. 

| ఈ నాదేహమ్మును నీ 

| వెవ్వెళల గాపాడుము 

| దిన త్రయము గడువగనే 

| తిరిగి ప్రవేశింతు దీని. 

| కాకుండిన దీని ద్వార 

| కామాయికి ఎదురు స్థలము 

| నందున సమాధి యొనర్చి 

' అచట రెండు జెండాలను. 





AACE A 844 cE Ct ot చ భి! 4 41 


1 భక్తుడు కంటికి రెప్పగ 


క. 


శి! + వ భట CE వ! వల చలి ఎన 


శి శిల చి + 


(బ్ర శ శ న act 


బాబా సంప్రీతుడగుచు 





= శ్రీ శిరిడీ సాయి చరితామృతం) 
పాతిపెట్టుడని మహల్స |} 
పతి తొడపై తలను మోపి 
ప్రాణములను వీడి సాయి 
బాబా యెటకోవెళ్లిను. 


చలనరహితమై మహ 
ల్సాపతి,తొడ మీద నున్న 
బాబా దేహమ్మును ఆ 





గాపాడుచు నుండెనంత 
గడిచిపోయె దినత్రయము. 


జడ మతులా శరీరమును 
సమాధి యొనరింతు మనిరి 
కాని మహల్పా దానిని 
కంటిరిప్పవలె గాచెను. 


అంత నాలుగవ రోజుద 
యాన బాబ యధాస్టీతిని 
కూర్చుండెను జనులు సంబ 
మాశ్చర్య విచలితులైరి. 
అపుడు మహల్సాపతి బా 
బా! ఈ మూడు దినమ్ములు 
ఎటకేగితిరేమి చేసి 
తెరిగింపుండని యడిగెను. 


పలికెనిట్లు అతనితోడ. 


వంగదేశమున పుట్టిన 











| తొందరగా ఐదురూక 


| లడిగి తెమ్ము మనగా వా 
| డడిగి వచ్చి నందుడు లే 
| డని చెప్పెను బాలాజీ 

| నడిగి తెమ్ము మనగా వా 


| డడిగి వచ్చి వాడును లే 
| డని చెప్పెను ఇట్లే ఇం 
| కను కొందరి నడిగి తెమ్ము 
మనగ వారు లేకుండిరి 


' తన జేబున ధనముండియు 
| ధనికుండిది చూచుచు బా 

| బాకు ఐదు రూప్యంబుల 
'నీ కుండెను, పైగ తనకు 

| ఆలస్యమ్మగు చున్నది 


| అనుచు చిందు లాడ జొచ్చె. 


| అపుడు బాబ ధనికునితో 
 ననె నిట్టని ఓయీ! బా 
లుని బ్రహ్మము తెచ్చుటకే 
“| పంపియుంటి ఎవరు లేరు. 
| ఐనా నీ జేబులోన 

' ఐదు ఐదు రూపాయల 

| రూఢిగ నున్నాడు గదా! 


| నందు నడిగి నే నిమ్మని 


tt tt {tt ఇ1 


ఫీ శే ఇ 


WE Cte Teac 


at పక 


CETTE NTE 


ran a 


ఖల పచిచిళుట లిం లాల టల ఈ 


శస 
త 


: నే నిందర నడుగుచుండ 
: నీ జేబున ధనముండియు 
3 ఇత్తునన్న జ్ఞానము నీ 

1 కింతయైన లేదుకాని 


బ్రహ్మజ్ఞానము కావలె 
సపైసలకది దొరుకునదా? 


ఒక్క ఐదు రూకలిచ్చి 
ఒకరి నాదు కొనెడి త్యాగ 
బుద్ధిలేక ధనము మీది 
మోజు వీడ లేనివాడు. 


: సర్వ ప్రాణులందు నుండు 


సర్వేశుని గాంచునా? 
స్వార్థముతో సమతలోని 
సౌందర్యము జూచునా? 
బ్రహ్మజ్ఞానము కావలె 


పెసలకది దొరుకునా? 


' బ్రహ్మమనగ సర్వేశుడు 


శ. 


సర్వేశుని తెలిసికొనుట 
స్వాద్ధబుద్ధి మానుకొనుట 


తనయందును సర్వభూత 


తతియందును సర్వేశుడు 
గలడను సద్పావముతో 


మెలగు తత్వమే బ్రహ్మము 














ఏకముగా ఒకే రోజు 
చందనోత్సవమును రామ 
జన్మనవమి ఉత్పవమును 
సాయి జన్మదినమునాడు 
జరుపుకొనుచు నుండువారు 


అందరి యజమాని ఒకడె 
అతడే అల్లా ఈశ్వరు 


| డని బోధించిన సాయీ 
. అమృత వాక్కులను సినుడి! 
| శ్ర శిరిడీ సాయి చరిత 
. చెవులారగ వినరండీ! 
| జీవన పరమార్థ మరయు 
త్రోవను 7 గనరారండీ! 





: బ్రహ్మ ౨జానం కావాలి 
| (అక ధనికుడైన మూర్చుడు) 
| అష్టెశ్వర్యమ్ములతో 

| అలరారెడు ధనికుడొకడు 

| బ్రహ్మజ్ఞానమును పొంద 
| | బాబా దరికేగుదెంచె 


' | ధన సంపాదనలో ఒక 
క్షణము తీరకుండుట చే 

| | టాంగను రాన్ఫోనుకు మా 
| | ట్లాడు కొని ప్రయాణమయ్యె 


| హిందూ ముస్లిము లిరువురు : 


Ct Gt ot ct ct 





వడివడి గ మాయికి | 
. వచ్చినాడు టాంగా దిగి 
భక్తుల నెల్లర దాటుచు 
బాబా దరి కేగినాడు 


: మొక్కుబడిగ బాబ పాద 

: ములకు మొక్కి బాబా! నా 
- కేమాత్రము వ్యవధి లేదు, 
1 ఇచ్చేయుడు నాకు వేగ 

: బ్రహ్మజ్ఞానము, నావ్యా 

౩ పారము విడి వచ్చినాను 


శల లి ఒ4 లల tat 


యళ లి లల టి ఈ OE Cf ot CE ct Ct 


(శ 


అని అడిగిన యంత బాబ 
అతనికి గుణపాఠముతో 
జ్ఞాన బోధ గావించిన 
వైనము వివరింతు వినుడు 


అపుడు బాబ ఇట్లని యెను 
అందరు ఐహిక సుఖముల 
గోరివచ్చెదరు కానీ 

కోరిక పడి నీవలె బ్ర 


హ్మ జ్ఞానము పొందగోరు 
మహితాత్ములు రారెవ్వరు. 
ఆహా ఇది ఎంత సుదిన 


. మది త్వరగా నీకిచ్చెద 


నని మాటల మధ్యన బా 
లుని ఒకనిని బిలిచి నీవు 


© 





| రోగ మౌషధము సేవించుటచే : 


| సర్వజ్ఞాండగు సాయినాథుడీ 
| సంగతి నెరుగును అని పండరిలో 


అంతాతానై అన్నటతానై 
. అల్లా మాలిక్‌ అంటాడూ 
| ఇంటా బైటా ఎక్కడ ఉన్నా 
| ఎవరేమన్నా వింటాడూ! 


| కనులు మూసికొని పాలు త్రాగుచును 
| తననెవ్వరు చూచుట లేదనుకొను 
| పిల్లివంటి నరులుండిరి దేవుని 
| కళ్లుగప్పగా సాధ్యంబగునా? 


| ఇక్కడ అక్కడ ఎక్కడ ఉన్నా 
| ఎవరేమన్నా వింటాడూ 

. అంతా తానై అన్నిట తానై 

| అల్లా మాలిక్‌ అంటాడూ. 

| ఇంటాబైటా ఇక్కడ అక్కడ 

| ఎక్కడ చూచిన ఉంటాడూ 

ఎ ఎవరేమన్నా వింటాడూ 

| అల్లా మాలిక్‌ అంటాడూ 

| అంతా తానై ఉంటాడూ. 





. సర్వ 
| జరిగినట్టి సంఘటనము వెల్లడి : rs us 
| పరిచెను ఆ పండరి పురి పీడరు : పాకంరాల రాం 

' i ఎ సమరస భావంబు గలిగి. 


శ్రీ శి 
: చెవులారగ వినరండిీ! 

: జీవన పరమార్థమరయు 
|బలే వాడివని అపహసించితిమి. ! మ. రారండి! 





Pe 





భూతముల కరర ' 


- సర్వంబ్రహ్మ మయంబను 


శశీ Ct చిట వళ 


(బ్ర aa cece ee CCE లట ce et EE ఈ CE Cr st 


సర్వజ్ఞుడు బ్రహ్మజ్ఞ్జుడు 
సర్వభూత దయాపరుడు 
సకలలోక రక్షకుండు 
సాయి మహాత్ముడు శిరిద్సీ 
సంస్థానము నందు వెలసి 
సమరస భావంబు నెరపి 
జగతికి మార్గము జూపెను. 


రాముడు హిందువులందున 
రహీమ్‌ మహమదీయులందు | 
ఒకడె దేవుడని చెప్పుచు ) 
నుండువాడు సాయి విభుడు 


పమయు, దయయును, భక్తియు' 
విశ్వాసము ఈ నాలుగు . 
గుణములు బోధించువాడు 
అను నిత్యము ఆశ్రితులకు 














| విరమించితి నాపయనము 


| దీనినిగొని మీరింక ప్ర 

| యాణము సేయగ వచ్చని 
| అంతర్జాన మ్మాయెను 
అది అద్భుత సంఘటనము 
షిరిడి జేరి బలరామ్‌ తన 

| జీవితాంత మచ్చటనే 

| గడిపి ధన్యుడై అచటనె 

| కైవల్య ప్రాప్తి నొందె- 

శ్రీ శిరిడీ సాయి చరిత 

| చెవులారగ వినరండీ! 

| జీవన పరమార్దమరయు 

| త్రోవను గనరారండీ!. 

| ఆ 

బాబా సర్వజ్ఞుడు 
(పండరీపురి ప్లీడరు) 
అంతా తానై అన్నిట తానై 

| అల్లా మాలిక్‌ అంటాడూ! 

| ఇంటా బైటా ఇక్కడ అక్కడ 
| ఎక్కడ చూచిన ఉంటాడు! 


బాబా దర్శనమునకై వచ్చెను 


| కరుగుదెంచి టికటిదిగో! 


_ 


జః 


ల్‌ 
న 


న్‌ 
5 
శ్వా 
స్త్‌! 
ణా 
జ్య 
యా 


Oe CE Cr ct st క 46 Ct 


ఈత రద ae tert 


Gera cr Cea Ga a 


# Ct ci Ct ct 


శ్రే 


పండరి పురమున ప్లీడరొకండూ $ అని సలుకగ నేనును నా మిత్రులు 


శ్ర 
శ 


| బాబా పదములపై బడి మొక్కెను క్ర 
| బాబకు దక్షిణ కోరక యిచ్చెను. 4 


29 


“కలువు క కూటమున కొలది దూరమున | 
¥ కూర్చుని ప్లీడరు బాబా వాక్కులు | 


; ప్లీడరువైపుకు చూచుచిట్లనెను. | 





క వినుచునుండగా బాబా అపుడా! 


పజలెంతటి టక్కరులో చూడుడు!| 
దముల బడెదరు దక్షిణలిత్తురు | 
' పిమ్మట నిందింతురు ఎమందును ) 
డరుకీ టోపీ సరిపోయెను. | 

నుకనె దీనిని అతడు ధరించెను ' 
అనుచు పొడుప్పగా బాబానుడివెను. ' 


(7 


వ్ర 


a 38 pe 


మాటలు తనకే అన్వయ మగు | 
? నని పూర్వము పండరిలో జరిగిన . 
: సంఘటనమె దీనికి కారణమని | 
సంకోచించక ప్లీడరిట్లనెను. | 
పండరిలో నూల్కరు జడ్డీ తన | 
Hoses కొరకై శిరిడికి 
. పోయి సాయినే ప్రార్థించెద ఆ | 
సాయి యె నాకు బాగొనరించును | 


అలుసు తనముతో నిట్లని అంటిమి, 


బెరా! నీవొక విద్యావంతుడ ' 
₹ వై అవివేకిగ ఇట్లను చుంటివ ! 


| పోనెంచెను కాని సాయి 


| సామ్మనె మరుసటి రోజున 
| కాని అతడు వినకుండ ప్ర 
| యాణము సాగించిదారి 

| మధ్య టాంగ బోల్తాపడి 

| వైద్యశాల పాలయ్యెను. 
ప్రభువాజ్ఞానుల్లంఘన 

| ఫలము ననుభవించక త 
| ప్పదు కద! ఎవ్వారికైన 

| ప్రభువాజ్ఞ శిరోధార్యము 
సాయి మాట వినని వారు 
| సంకటముల పాలగుదురు 
| సాయిమాట విన్నవారు 

అ సౌఖ్యంబుల బడయగలరు 


॥శ్రీ శిరిడీ సాయి చరిత॥ 


| సర్వాంతర్యామి బాబ 
బలరాం మంకడు గృహస్తు 
| బాబను సేవించు వాడు 

| అతని భక్తి కలరి బాబ 
అతనిని మచ్చీంద్రగడున 

| కరిగి కొన్ని నాళ్లు జపము 

| నాచరించు కొని రమ్మనె 

| బాబా ఆజ్ఞాబద్దుడు 

| బలరాం మచ్చీంద్రగడుకు 


| పోయి జపము చేయుచుండ 


| సాయినాథు డొక్కనాడు. 





arate Rata ea 6 Ct Ct Ma Aaa AEA మ Gea (టట్లు 4 Ct 


@ es 





అతని కనిపించెను. 
అంతట బలరాముడడిగె- 


సాయీ! నన్నెల షిరిడి 
సాన్నిధ్యము నుండి ఇటకు 
పంపితిరని అంతసాయి 
బదులాడుచు నిట్టనియెను. 


నను శరీర ధారిగనే 


= కనుగొను చుంటివి కానీ 


నను సర్వాంతర్యామిగ 
కనుగొన లేకుంటి వనుచు 


నీకీ అనుభవము గూర్చ 
నిను పంపితి నిచ్చోటికి 
అది ఇపుడెరిగితివా అని 
అంతర్జానమ్మాయెను. 


అంతట మచ్చీంద్రము విడి 
ఆ భక్తుడు బలరాముడు 
షిరిడి జేర బయల్వెడలె 
చిత్రమొకటి సంఘటిల్లె 


రెలుటికటు కొనబోగా 
రద్దీగా ఉండుటచే 
టిక్కటు దొరకక బలరామ్‌ 
మిక్కిలి చింతించుచుండిె. 


పల్లెటూరి వేషములో 
బాబా ఆతని దగ్గర. 





“టోరి పురాకృ కర్మల 


. . పరిహరించి పంపువాడు 

| త్యాగ్ని హోత్రమును బాబా 

| వెలిగించెను దానికి ధుని కొందరు భక్తుల బాబా 

| పేరు ప్రసిద్దంబాయెను. % కొన్నినాళ్లు ఉండమనును 
. ష్‌ మరి కొందర వెను వెంటనె 








. ద్వారక మాయీలో ని 


a Ce శం టో fr Ce 0 


*@ శశ 


| ఆధుని నేటికిని గూడ % తిరిగి పొండుడని చెప్పును. 


అహర్నిశలు రగులు చుండు 
. దానినుండి బూదిని గొని : తాత్యాకోటే పటేలు 
ధరియింతురు భక్తజనులు. త్వరితముగా కోపర్గామ్‌ 

అ సంతకు పోనెంచి అను 
జను గోరను సాయి విభుని 


శశి శల 


Ct oC ct 


| బాబా ఆధుని నుండియె 

| పట్టెడు బూదినిగైకొని 

| రోగులకు నొసంగి వారి 

' రోగములను నయముసేయు 


| ఎట్టి రోగములకైనను 

| చిబ్బెడు ధుని ఊదినిచ్చి 

| నరుల కర్మతొలగించుచు 

| నయము జేసి పంపుచుండు 

| బాబా పాడిన ఊదిపాట 
| ఆవో కల్యాణరామ! ఆవో! ఆదో! 
| లావో ఊదికెథైలే లావో! లావో! 
| రారా కల్యాణరామ రారా! రారా! 
| తేరా ఉదీ గోనెల తేరా! తేరా! 


| సాయి వాక్కు సౌఖ్య ప్రదము 
తనను జూడవచ్చు వారి 
. దయతోడను జూచువాడు 


అతని కొంత సేపాగిన 
అనంతరము పొమ్మనియెను 
సాయి మాట వినక అతడు 
సావృల్‌ బావిని జేరిన 
యంత టాంగ బోల్తాపడి 
ఆసుపత్రి పాలాయెను. 


ఐరోపా దేశీయుం 

డగు దొర బాబా దర్శన 
మునకు వచ్చి తొందరగా 
తనకు దర్శనము నిమ్మని 
కోరెను బాబా అతనిని 
కొంతకాల మాగుమనెను 


' ఆ ద్గొరవా రసంతుష్టు 
' డై షిరిడీ వెంటనె విడి 





MN న ChE Gt eet Cl a Ut Cb GE CE CON CE CE ct Cece ఫి శల లట ct ct 





' గౌరవాదరమున రొటె 


లు 


| కూరలిచ్చి పంపి కాని 
' తా భుజించి యెరుగదు ఆ 
| తల్లి యెంత ధన్యురాలా! 


. ఎన్నడేని బాబా తన 
| ఇంటికి రాకున్న యెడల 
| గంపలోన వంటకములు 
| నింపుక బాబాకొరకై 


. అడవుల వెదకుచు బాబా 

| కడకుజేరి అవియన్నియు 

| తినిపించిన కాని ఆమె 

| తినదు కన్న తల్లివోలె. 

| సాయి విభుని బయజబాయి 


సాక్షాత్‌ భగవంతునిగా 
| భావించెడిదామె పూర్వ 


| భవమందు యశోద యేమొ!. 


| ఆమె పుత్రుడగు తాత్యా 
| పై మక్కువ బాబకు, వా 
' డును బాబను మామా అని 
| చనువు తోడ బిలుచువాడు 


| తన ప్రాణములిచ్చియైన 

| తాత్యను రక్షించెదనని 

| బాబా ఆమె కొసంగిన 

| వాగ్గానము నిలుపు కొనెను. 


(బ్ర Caer Gata tata a EG 






sa ce Cr vt Y st et ల్‌ 


Ct ¢t 


svi xt భల ఒకి ఓ cet లః 


క. 





గ్ర శండ్‌ సాయి చరితామృతర 
ప. సాయి చరిత 
చెవులారగ ప 
జీవన పరమార్ధమరయు 
త్రోవను గనరారండీ!. 
అన్నదానం 
Mas 
బరమ భరాతకుగు 
ఊరిలో వసించు పేద 
వారలకును భోజనముల 


స్వయముగ తావంట చేసి 
ప్రియమారగ బెట్టు చుండు 
ఆ సాయికి అన్నదాన 
మందున ఆసక్తిమెండు 


వందలాది భక్తజనుల 
కందరకును రుచికరమగు 
రక రకాల వంటల తా 
నొకడె వండి పెట్టుచుండు. 





పక్వ పరీక్షలకు గంటె 
పని యుండదు కుతకుతమని | 
ఉడికే వంటకములోన . 
కుడి చేతిని పెట్టి త్రిప్పు. 


భగవాన్‌ బాబా స్వయముగ 
వంటచేసి వడ్డించిన 

నైవెద్యము భుజియించిన . 
వారెంతటి పుణ్యాత్ములొ!. . 


అర్జించిన వారల కా 

| మ్యార్ధములను దీర్చువాడు 
' ఆశ్రితులగు ఆ పన్నుల 

| ఆపదల హరించువాడు 


| శ్రీ సాయీ సన్నిధిలో 

' చేరి సదా సాయిని సే 

| వించు సాధు జనులను విను 
| తించుట దెంతో పుణ్యము!. 


| మాధవరావ్‌ దేశపాండె (శ్యామ) 
| మహలస పతియును, బయిజా 
' బాయి, లక్ష్మిబాయి షిండే 
' సాయి సేవలో ముఖ్యులు 


తాత్యాకోటే పాటిల్‌, 
| దాసగణూ, చందోర్కర్‌, 
బాలాగణపతి షిండే, 
| బాపూసాహెబ్‌ బుట్టి, 


| హేమాడ్‌ పంతూ, రాధా 
| కృష్ణమాయి, బాగోజీ, 

| గణపతి, మంఖడ్‌, మేఘుడు, 
| కాకాసాహెబ్‌ దీక్షిత్‌ 


ఇత్యాది మహాభక్తులు 
ఇహ పరార్ధ సాధనకై 
సాయిని సద్భక్తి గొలిచి 

| సద్యోగములను బడసిరి 





? భక్తిశ్రద్ధలను గలిగిన 
. పరమార్ధము బడయవచ్చు 
అనుచు సాయి పలికిన నట్టి 
న్‌ అమృత వాక్కులను వినుడీ! 


+ st ttt 


= చెవులారగ వినరండీ! 

: జీవన పరమార్ధమరయు 

“ త్రోవను గనరారండీ! 
దక్షిణ 


- 
బా 


ft Ct శిల ot st of it 


Crests ct ot 


ea tat aad 


ce Ct 


(బ్ర eed eet a Te Ct Ff Ve Ch Uf ct Ct ct 


. దక్షిణ నిమ్మని అడుగును 


శ్రీ శిరిడీ సాయి చరిత 


తన వద్దకు వచ్చువారి 


అడుగక కొందరు దక్షిణ 
నిడుచో తాగొన కుండును 


భిక్రకొరకు సాచిన ఆ 
దక్షిణ హస్తము నిత్యము 
అభయ హస్తమై భక్తుల 
నహరహమ్ము రక్షించును. 
బైజాబాయి 
తాత్యాకోటె పాటిల్‌ 
తల్లిబైజబాయి ఆమె 
బాబా భగవానుండని 
భావించెడి భక్తురాలు 


ప్రతి దినమాయమ ఇంటికి 
బాబా చనుదెంచు వాడు 

అక్కా రొట్టివవూ అని 
మక్కువతో నడుగువాడు 





| హిందువుడై ముసల్మాను : భిక్షాటన సేయువారు 

| చందము వేషము దాలుచు = భిక్షకులా! రక్షకులా? 

| నని ద్వేషించిరి హైందవ ౫ భిక్షనొసగు వారి కర్మ 

| వణిజులు సాయి మహాత్ముని : పీడల హరియించు వార? 
బాహ్యాంధ్యము దీపముతో 
పారదోలు చందంబున 
అంతర తిమిరమును జ్ఞాన 
కాంతితోడ పారదోల 





| నూనెకు బదులుగ ప్రమిదల 
| లోన నీరు పోసినాడు 

| దివ్యశక్తితోడ నీటి 

| దివ్వెల వెలిగించినాడు. 


MOEA వక Ta tt Crete Ct 


గా వచ్చు నటంచు బాబ 
జ్ఞాన బోధ గావించెను 
పాపకర్మ తొలగ జ్ఞాన 
దీపాలను వెలిగించెను. 


| భక్తి భక్షపెట్టరు తమ 

| పాపాలను క్షాళించరు 

| మత్సరమను మధువు త్రాగి 
| మతం మత్తు తొలగించరు. 
శ్రీ శిరిడీ సాయి చరిత 
చెవులారగ వినండీ! 

జీవన పరమార్ధ మరయు 
(త్రోవను గనరారండీ! 
భక్తులు 

పలు చోటుల నుండి అనే 
కులు భక్తులు షిరిడి వచ్చి 
బాబను సందర్శించుచు 
పరితుష్టిని జెందువారు 


| ప్రతి నిత్యము బాబా దీ 

| పాలను వెలిగించుచుండు 

| జ్యోతి కాంతులను గని సం 

| ప్రతి జెంది మురియు చుండు. 


| అజ్ఞానాంధ్యము బాపుట 

| కైజ్ఞాన జ్యోతిని వెలి 

| గించి ధర్మ మార్గము జూ 
|'పించినరుల బ్రోచుచుండు. 


| భిక్షనడుగ వచ్చిన ఆ 
| భిక్షకుండు మన పాపము 
| లను గైకొన వచ్చినాడు 

| అనుభావము నిజమైనది. 


నున 


తనను జూడవచ్చిన వా 

ళ్లను (ప్రేమగ జూచువాడు 

వారి మనోభావంబుల 
నారసి భాషించువాడు 





(బ్ర MAMAN tata Ct Ata CCA CTL AMAA AGA MCA Ad CITA dd 


| భిక్షమిడుట త్యాగబుద్ధి 
| పెంపొందగ సేయును గద! 
| త్యాగశీలి సర్వభూత 
| తతిపై దయ జూపును గద! 


SESE 


| భిక్షమడుగు వాళ్లందరు 

| పిచ్చోళ్లట్లని పింతురు 

| కాని వాళ్లలో కొందరు 

| జ్ఞానులుందురని తలపరు 


| సాయి పరాత్సరుడు దయా 
| సాగరుడై దుష్టుల పా 

' పాల తా గ్రహించి వారి 
పరిశుద్ధుల గావించును. 


బాబా భికాటనమున 


| పరమార్థ రహస్య మిదే 
| భిక్షంబిడు వారి పాప 
| ప్రక్షాళన మార్గమిదే! 


భికాందేహే యటంచు 


| భిక్షకుడగు సాయి శివుడు 
| భిక్షనిడిన వారికి సం 


| రక్షణ నిడు చుండునెపుడు! 


) అను నిత్యము బాబా భి 
| క్షాటనమ్ము గావించును 
ఎ పతిత జనోద్దరణమ్మది 


. 

| నా బధియె అయ 0౦డె ను 

a థి 

ల్ల 

DIT P PRIDE OTT TIN TTR ED EIT RI TEEPE SD IE ETT RT CBE EE SSIS 





ఈ oF de dt Ce Cr at Ce Ct YE 4 


eee de స 


GG ళల! te 


టా ల ఈళాటి (ఈ TONER 


ళల <t 


లల భళి టి ల ఈ CECE ct tt 


ఈ చ 


| 


శిష్టుల రక్షించుటకై 
దుష్టుల శిక్షంచుటకై 
అవతరింతు యుగ యుగాన 
అని శ్రీ కృష్ణుడు చెప్పెను. 
కలియుగమున దుష్టకర్మ 
కులు హెచ్చిరి హద్దు మీరి 


“ శిక్షించుట పూనుకొన్న 


రక్షించగ మిగులు దెవరు? 
శిక్షించుట కన్న నరుని 


₹ రక్షించుట మిన్న యనుచు 


దీక్షబూని కేవల సం 
రక్షకుడై నాడు సాయి 


యజ్ఞంబులలోన అతిథి 
యజ్ఞము ్రేష్టంబైనది 
అతిథియనగ స్వయం విష్ణు | 
వనెడి సూక్తి నిజమైనది. ॥శ్రీ శిరిడీ! | 
తెలభిక 

a ఆటకే 

వర్తకులొకనాడు దుష్ట 
వర్తనుల ప్రబోధము చే 

తైల భిక్ష నాసగరైరి 

తమ మెంతటి దుష్టగుణము. 


మహమదీయుడై హిందువు 
మాదిరి దీపాలను వెలి 

గించుననుచు సాయిని ద్వే | 
షించిరి ముస్టిమ్‌ వణిజులు | 








| పరమ శివుడు భిక్షమెత్తు 

| బ్రతుక లేక కాదుకదా! 
భిక్షుకుడై సర్వలోక 

| రక్షకుడై నాడు కదా! 


| ఎడమ భుజమ్మున జోలిని 
| కుడిచేతను డొక్కుదాల్చి 
| ఛికాటన సేయు సాయి 


| విభుడు శివుని దలపించును. 


భికారూపాన పాప 

| ప్రక్షాళన సేయువాడు 
భిక్షకుడా కాడు సాయి 

| సాక్షాత్సర మాత్ముడహో! 
| తంబిరేలు డొక్కుజోలి 

| దాలిచి మధ్యాహ్నవేళ 

' భిక్షాటన చెసి తాను 

| తెచ్చినట్టి పదార్థాల 

| ఒక్కమట్టి కుండలోన 
నుంచువాడు దానిని తా 


| కొంత భజించియు మిగిలిన 


| దంత జంతు పక్షులకిడు 


| ఆ మసీదులోని వారు 

| ఆ పదార్థముల గైకొని 

| పరమాత్మ ప్రసాదమనుచు 
| భక్తితోడ భుజియింతురు. 


(స్త్రి ఉతర రుల శ తాద్షాడులా దత లిఉుంంభ ragga 





క స స - 


rere 


ఈ చిర లంచ GG ళల టి 





సటకా TET PT NR 
సంకటముల బాపువాడు 
జోలిడొక్కు పాత్రల పా 
పాల భిక్షగొనెడి వాడు 


హరుడు హలా హలము మింగి | 
అవనిని రక్షించినట్లు 

పాప హలము పరిహరించి 
పరి రక్షణ సేయువాడు 


ఎందరెందరో భక్తులు 
ఎన్నెన్నో శ్రేష్టమైన 

పిండి వంటకాలు పండ్లు 
(ప్రేమ సమర్పించుకొనిన 


భికాటన మానడహో! 
భిక్రంబిడు వారి పాప 
ప్రక్షాళన చెసి వారి 

రక్షించెడి దేవుడహో! 


భక్తి భిక్షనడుగు వాడు 
పాపాలను దూరువాడు 
భూత దయా పరులకెల్ల 
ముక్తి ప్రసాదించువాడు. 


భిక్రంబను భక్తిని గొని 


రక్షణయను ముక్తినిచు 
భిక్షకుడను సాయి శివుడు | 
భిక్షకుడా! రక్తకుడా!. 





అది ద్వారకమాయి ఆశ్రి 
| తాళినాదుకొను హృదమము 


| శిషజనుల దుష్టజనుల 

| చేరదీయు కృపాలయము. 
) ఎవరీ సాయి బాబా 
| ఊరులేదు పేరులేదు 

' ఉనికిలేదు ఎవరీతడు? 





| మతము లేదు కులములేదు 


| మహనీయుండె వరీతడు?. 


| తలకుగుడ్డ చుట్టినాడు 

' దానికొనలు భుజము మీద 
| వదలినాడు పొడుగు చొక్క 
| ఫకీరువలె తొడగినాడు. 

' మసీదులో నుండు నితడు 
| మహమదీయుడగునా? 

| మందిర విధులాచరించు 


హైందవు డితడగునా? ॥ఊరు॥ 


| వేషభాషలను జూడగ 

| ముసల్మాను డనిపించును 
| చెవులకుట్లు జూడగ హిం 

| దువునివోలె కనిపించును. 
సటకా చెదాల్సి జనుల 

| సంకటములు బాపువాడు 
| దండము చేదాల్చి ధర్మ 

| దండము నెలకొల్పువాడు 


@ ఈల ఉట య Aaa 4 ఈటద్తుళ లం ర GAaAaGaan చట రుధచ ర్త 06౧6 QA AU ANGER GREAT d 





పము నానా 
దీపమనుచు నలరు “నహో! 
ఘంటా నాదమ్ము చేసి 
కంటకములు దోలునహో!. 


శంఖారావమ్ము చేసి 
షడ్వర్గము ద్రుంచునహో! 
ధుని రగిల్చి బ్రతుకుబూది 
అని తత్వము చెప్పునహో!, 
అల్లా మాలికుడనుచూ 
చల్లని చూపులు గురియుచు 
శరణమన్న వారిని తత్‌ 


క్షణమే రక్షించునహో! ॥ఊరు॥ ' 


ఎవరీతడు ఎవరీతడు 
ఎమతస్సు డేకులస్సు 

డల్లా సబకా మాలిక్‌ 

అను మహాత్ముడెవరీతడు? 


శ్రీ శిరిడీ సాయి చరిత 
చెవులారగ వినరండీ! 
జీవన పరమార్థమరయు 
త్రోవను గనరారండీ!. 


భిక్షాటన 

భిక్షా పాత్రలు గెకొని 
భికాటన సేయువాడు 
భిక్షంబిడు వారి పాప 
ప్రక్షాళన సేయువాడు 








| హాత్ముడా బాలకుని 

| తన పూర్వకృత పుణ్య 
| మను జ్ఞాన నేత్రమున 
| ఆ బాలయెగి పర 

| మాత్మగా నెరిగ! 

' ఆనంద పారవ 

| శ్యమున మైమరచె! 

| బాలకుని గనినంత 

| పరవశత్వము జెంది 

| పరమాత్మ వచ్చెనని 

| పలికె సుస్వాగతము! 


' దయచేయి దయచేయి 
| దయచేయి సాయీ! 
| స్వాగతము స్వాగతము 
స్వాగతము సాయీ! 


| సాయియన పరమాత్మ 
| *బ్లార్రమై యొబ్బ 

| పర్యాటనము నందు 
బాబ యని పిలువబడె! 


' సాయి బాబా యనెడి 
సార్ధకంబగు పేరు 
| లోక ప్రసిద్ధమై 

| రూఢియై విలసిల్లె! 
"| * గత్రిమార్చు 





| * అని మహల్సాపతి మ 






చ్‌ 


నక న గా య్‌ dara Gg 


(స) రద దుదుూర్ష REAR GALAN RIAA RRR eA CRO 





శిరిడీనే హు 

సిరవాసము చేసికొనెను 
ఆ ఊరను పాడువడిన 
దైన మసీదొకటుండెను 


జత ముసదు నలచున నే 
ఆవాసము చేసికొనెను 
ద్వారకమాయీ అనియెడి 
పేరున దానిని బిలిచెను. 


అది ద్వారకమాయి ఆశ్రి 
తాళినాదుకొను హృదయము 
శిష్టజనుల దుష్టజనుల 
చేరదీయు కృపాలయము. 
జడలు దుర్మార్గులైన 

(ప్రేమ విడని తల్లివోలె 
దుష్టకర్ములైన ఆశి 

తులను (ప్రేమనుద్ధరించు 


అత్యధిక ప్రీతితోడ 

ఆ మసీదు ప్రాంగణాన 
నిత్యమల్సె బంతియు గ 
న్నేరుమొదలుగాగలపూ , 
మొక్కలు పెంచుచు నుండెను | 
చక్కని మనసున్న వాడు. ' 
అను నిత్యము రెండు కుండ 
లను భుజములపై నిడుకొని 
' బావి నీరు చేది తెచ్చి 

' పాదులకుం బోయువాడు 








అని బాబా బదులు పలుక 
| నతడచ్చటి కరిగి చూడ 
అతని గుజ్జమగుపించెను 

| అతడానందము జెందెను. 

అ అతని పేరు చాందు భాయి 
| అతడొక ఊరికి పటేలు 

| బాలయోగి చెంత జేరి 


| పటేల్‌ ముచ్చటించదొడిగె ॥శ్రీశిరిడి॥ : 


| చిలుము గొట్టమును దీసెను 
| గొట్టమున పాగాకు నింపి 

| కూరి సిద్ద మొనరించెను 

| కుంభినిపయి తన సటకా 

| గ్రుచ్చెనంత నీరు వచ్చె 

| అట్లె మళ్లిగొట్టినంత 

| అగ్ని బయటికెగసి వచ్చె 

| దానితోడ చిలుమును సి 

| ద్దము చేసుక త్రాగదొడగె 

| ఇది అంతయు గని పటేలు 
| ఇతడొక ముని పుంగవుడని. 
' తలచి అతని పాదాలకు 

| తలవాలిచి ప్రణమిల్లెను 

| ఆ బాలుడు చిలుము ద్రాగు 
| మని అతనికి చిలుమొసగెను. 
| దాని మహాప్రసాదముగ 

! దలచి దాని గొని పటేలు 








fete 


భే 


ళల భ్‌ 


7 sf tt ti 


(శ్రీ శిరిడీ సాయి చరితామృతం) 





'తాగెను 1 పిదప బాల 


యోగి తోడ తానిట్లనె 
బాలయోగి నౌ విన్నప 
మాలించగ వలయును మా 


గృహమున కరుదెంచి మమ్ము 
కృపతో పాలించవలయును. 


- అని వినయముతో బలుకగ 


ఆజా 


లల 6 టాయి AGG ల dct Cat Nd 


ఉం aA aad eA ata పది ఈ 6 


ముని వరుడంగీకరించి 
అతనివెంట అతని గ్రామ 
మగు ధూప్‌ ఖేడున కరిగెను. 
కొన్నాళ్లకు బావమరిది 
కుమారుని వివాహమునకు 
మునిబాలుని వెంటను దో 
డ్కొని పోయెను చాందుభాయి. 


శిరిడి 

వధువు గ్రామమగు శిరిడికి 
వారెల్లరు పయనించిరి 
ఖండోబా ఆలయ ప్రాం 
గణ మందున బండ్లు దిరిగి 


మహల్సాపతి (మహస్థపతి) 
స్వాగతమీను పలుకవచ్చు 
వారలలో ఆ ఆలయ 
అర్బకుడగు మహల్సపతి 

'ఆ బాలుని జాడగనే. 

. స్వాగతమ్ము! స్వాగతమ్ము! 
సాయి నీకు స్వాగతమ్ము 
_స్వాగతమ్ము స్వాగతము! . 
సాయీ సుస్వాగతమ్ము! 


. అంత వారలద్దానిని 

. యధారీతి గప్పివేసి 

| తాపసితో మనకేమని 

| తమనెలవుల కరిగినారు. 


) అట బాలుడు కొంతకాల 
| మావాసంబుండి నాడు 

| అట్లున్నట్లుండి ఆత 

| డచట నుండి పోయెనెటకొ! 
ఆ శిరిడి గ్రామము విడి 

| ఆ సేతు హిమాచల ప 

| ర్యంతము ఆ బాలుడు ప 
| ర్యటన సేయగా దొడిగెను 
ఎక కాలమున బాలుడ 

| నేక నామ రూపాలను 

| ధరియించు చనేక మహా 

| త్యముల జాపగా సాగెను 
| తాత్విక బోధలు చేయుచు 
| ధర్మమార్గముల దెలుపుచు 
. అద్భుత లీలలు జూపుచు 
' ఆర్త జనుల రక్షించును. 

| క్షేతంబుల దర్శించుచు 


ధాత్రీమండల మంతట 
. పర్యటించుచును, ఒకచో 
| బాలుని వలె వేరొక చో 
| పకీరు వలె ఇంకొకచో 
| పరుమ బుషీశ్వరుని వోలె 


a 0 


Maeda ate ace A 


Ce ft 4 iat ఓ 


Maa Aaa MA a Md Cet Cre 


ర్తి Ca 6 ఈర ఈ దణ ర atu tee టట ౮ 


దర్శన య నిరుపే | 
దలతో శ్రీమంతులతో : 
కలిసి మెలిసి మెలగుచు ఆ 
గత అనాగతాల్‌ దెలుపును. 


అద్భుత మహిమల జూపుచు 
ఆర్హుల రక్షించెడి ఆ 
బాలుని గని ప్రజలందరు 
బాబా యని పిలుచువారు. 


సటకా చేదాల్చు జనుల 
కటకా పోకార్చుననగ 
దండము చేదాల్చు భువిని 
ధర్మము స్థాపించుననగ. 


చాంద్‌భాయి పటేలు 
సటకా చేకొని బాబా 
అటవియందు నొక వృక్షము 


(క్రింద విశ్రమించు చుండ 
ఖిన్న వదనుడొకడు వచ్చి. 


తన గుజ్జము విలువైనది 
తప్పపోయినది మాసము 
లారు గడిచె వెదకి వెదకి 
అలసిపోతి ఆశలుడిగె. 


అని దుఃఖించుచు పలికిన 
అతని మీద జాలిని గొని 
అదిగో ఆ వాగుదరిని 
హయమున్నది వెళ్లిచూడు. 





చ పతర మాం లవడ గారాారోా రతా అనాడు నాన ఇ జనులారా దానాలను నాలా. 


| కృష్ణప్రియ చెప్పినట్టి 

| సాయిజన్మ వృత్తాంతము 

| గేయరూపమున చెప్పితి. 

| శ్రీశిరిడీ సాయి చరిత 
జీవాత్మా వినుమా! నీ 

| సంకటములు బాపిసాయి 
, సంరక్షణ సేయు సుమా! 

| శిరిడి - వేపచెట్టు 

| శిరిడీ యను కుగ్రామము 

| జేరవచ్చి ఒక బాలుడు 

| వేపక్రింద శిలపై ఉప 

| విష్ణండై తపసివోలె. 

' దివా రాత్రములు మహిమో 
| ద్దీపితుడై మౌనముద్ర 

| దాల్సియుండగా జనములు 
| తమకముతో ప్రశ్నించిరి. 
ఊరెయ్యది పేరేమిటి 

| ఓ బాలక నీవెవ్వరు? 

| నీవు జూడ మునివలె గా 

| న్పింతువు బదులాడవేమి? 
' ఏమడిగిన ఎంతడిగిన 

) ఏమి చెప్పడీ బాలుడు 

| వాలకమును గన ఇతడొక 
| బాలయోగి యనిపించును. 





+ 


+ C7 ఛి 


Maratea aa ARR ana eC 


చి ద చ్తాులర.₹ ఈయ 6 Head 






శ్రీ శిరిడీ సాయి చరితామృతం) 
ఈ ఊరను ఖండోబా 
అను దేవుడు ఒక భక్తున 
కావహించెనపుడు ప్రజలు 
అడిగిరి బాలుని గురించి 


పలుగు పార గొని మీరా 
బాలుడున్న చోట త్రవ్వి 
చూడు డంచు ఆ భక్తుడు 
సూటిగ రూఢిగ పలికెను. 





అంతట ఆ (గ్రామస్తులు 
అచ్చోటును త్రవ్విచూడ 
గృహద్వార మొకటి గోచ 
రించె దాని ననుసరించి 


లోని కరిగి చూడనందు 
ధాన్యాదుల కుపయుక్తం 
బగు ఆసనములు జపమా 
లాది కంబులును మరియును ' 


నాల్గ ఖండ దీపంబులు 
వెల్లుచు కన్పించె నంత 
వారద్భుత పడి బాలుని 
ప్రశ్నించిరి ఇది ఎమని. 


నా గురువు స్థానంబిది 
నా గురుదేవులు ఇందున 
తపోనిష్టలో నుందురు 
త్రవ్వి నారలెందుకు ఇది 


వెనువెంటనె మూసివేయు 
డని పలికెను మునిబాలుడు 


: 








చు 


చెప్పా 


fn 


Oe] 


Pea 


nme yrs 
bee అచల 


ఇ 


థై 


త 


నాలు 


భ్‌ 


గసియుండని 


శిలా ప్రతిమ లభియించును, 


త 
త్ర 





ఆపి ఇ 
Woy? 


"4 
భ్‌ 


పరర విడి దివ్య . 
త్వము నొందెను గురుదేవుడు | 


. 


శూ 





ఓ 


pm 


అంత గురుని కళెబరము 


నట సమాధి గావించిరి 
అచటనే లభించెను వెం 


కన 
న్‌ా 


oa 
ఈ 
న. 


నాయనలారా! నా 
ఈ బాలుని వెడుకొనుడు 


ఇతడు వీని బ్రతికించును 





- ) శిలావిగ్రహంబు 


అంతవారు బాలుని పా 


అచటా విగ్రహ ప్రతిష్ట 


ఆదరమున చేసినారు 
వెంకుశా సమాధి చెంత 


వెంకటపతి వెలి 








* Ff} 8% #7473 





టూ 


| ప్రార్ధింపగ అతడు గురుని 





దార విందములపె బడి 





సినాడు ॥శ్రీశిరిడి! | 


| పాద ధూళి కరమున గొని 


| అటనొక వృక్షము క్రిందకు 
| ఆ గురు శిష్యులు జేరిరి 
. శిష్యుని తొడపై తలనిడి 


|" చెప్ప లో తొడగ గురుడేదో! ॥శ్రీశిరిడీ॥ . 





| అపుడా న. 

| ఆవును దోడ్కొని పోయెడి 
| హుల్లా యను లంబాడీ 

| యొకడు గానుపించినాడు 
| గోవునిటకు తెమ్మని ఆ 

| గురుదేవుడు అడిగినాడు 

| పాలీయదు గొడ్డావని 

| బదులు పలికినాడు వాడు 


| నీ కెందుకదంత కాని 
| నీవా ఆవును ఇటతె 
| మ్మనెను గురుడు అంతవాడు 
| ఆవును దోడ్కొని వచ్చెను. 
| గురుడు లేచి దాని వెన్ను 
| చరచి పాలు పితుక సుధా 
| ధార వోలె క్రీరంబు ల 

| పారముగా గురియసాగె. 
జానా మృతము 
ఈ 

' బాలుని దోసిలి నిండుగ 

| పాలు పిండి గురుదేవుడు 
| ఇది జ్ఞానామృతము దీని 

. నింపారగ (ద్రాగుమనెను. 


శశి శరీ tut +₹ 6 


శకి ఓకే 


st Cadet Gt 


ti 


tt 


a aq ef Ce ve vt 


rE Ct A CO CEE SN CECE CE CY (86151 (64646 haa dd Ad ttt 


© 


జ్ఞాన సుధా ధారల 






మన | 
సారగ గ్రోలెను బాలుడు 
అపర పరమ హంస వోకె 
= అలరారెను గురుదేవుడు 


కూ 
ఇటా 
వో 
జా 
- 
జనా 


ఆవును నీవిక గొని పా 
మ్మా! ఇకనుండిది నిత్యము 
పాలిచ్చును నీభాగ్యము _ 
పండు ననుచు గురుడు పలికె | 
విస్మయంబు జెంది గురుని 
వినుతించుచు హుల్లా తన 
గోవును దోడ్కొని వెళ్లెను 
గురుడప్పుడు శిష్యునితో 
వేదాంత రహస్యములను 
వివరముగా బోధ చేసి 

కట్టు గట్టు కొన్న పేలి 

కను ఇటుకను బాలునకిడి 
ఇటుక 

బాలయోగివర! వీటిని 

భద్ర పరచుకొనుమా! ఈ 
ఇటుక పగిలినపుడే ని 

వీ తనువును త్యజియింతువు 
అట్టి సమయమాసన్నం 
బాయెననుచు గుర్తించుము! 
పశ్చిమ దిశబట్టి పొమ్ము . 
పరమ పురుష నీకు జయము! | 








అనాథ బాలుడె వారసు : es విశ్రమించు 

| డై పోవునటంచు నెంచి తరుణములో దుండగుడొక 
| బంధుమిత్రులెల్ల ఈర్ష్య 3 రాయిని గొని బాలకుని శి | 
. పడుచు మండిపడుచుండిరి = ర్రమును దాకునట్లు విసరె | 
| రాజకీయ కుతుంత్రాలు  _ గని గోపాల్‌ రాయడు 
నషహకి సా : ఆ రాయిని గాలిలోన 
నం. నే యాపెను కొంతవడికి 

' పలు కుట్రలు మొలకెత్తెను. =: న్‌ 

' ౩ రాయిక్రింద పడిపోయెను 

| ఈ బాలుడు మహమ్మదీయు 

| డితని హిందువుల గలుపగ _ ? అంతట వేరొక దుష్టుడు 

| లులికి పడుచు కలహించిరి. + గొని విసరెను బాలుని శిర 
ఇట్టి అపోహల తోడను మునకు తగులనది రాగా 


| ఈర్వ్యా ద్వేషాలతోను తన తల నడ్డుగ నిడి శి 


. ఎట్లో గడిచెను, బాలకు ౨ ష్యునికి తగులవచ్చు ఇటుక 
' డెదిగి యువకుడగుచుండెను దెబ్బను తాదిని శిష్యుని 


దబ్బున రక్షించె గురుడు 


‘ttt 


ct 


Seti tt 4 ai 


ఖ్‌ 


శ రిక 4 € 


. ॥శ్రీ శిరిడీ॥ 
| ఒక దినమున వెంకుశ బా 
| లకుని వెంటగొని సమీప 
| వనమున చాతుర్మాస 

| వ్రతదీక్షకు బయల్వెడలె 





qatar €॥ 


వెనువెంటనె గాయానికి ) 
తన వస్ర మొకింత చించి | 
కట్టు కట్టుకొనెను నెత్రు 
గార కుండునట్లు గురుడు 

| అది అదనుగ గొని దుండగు 
| లా బాలుని కడతేర్చగ 

' నెంచినారు ద్వేషమ్మును 

| పెంచుకున్న దుర్మార్గులు 


గాయపరచినట్టి ఇటుక 
రాయిని గొని శిష్యునితో 
అచ్చోటును వీడి గురుడు ఎ 
అరిగెను వేరొక చోటికి 





(స టల కచంలి పటల: 1666616111 





went ns 


పాబరాద 


నెలవుకు చనుదెంచి నంత 
బాలుని గని ఆ రాయుడు 


Tn 





| అంత జిజియ తన పె 


చతమూనందము జందుచు 


' చేతులు ముందుకు చాచుచు 


చేర బిలుచుకొని బాలుని 


ప్రియ బాలక నీ కొరకై 


చలా 


' వేచి యుంటినని పలికెను. 


నిమటి 


| అన్నట్లే జరిగినదని 
| అచ్చెరు వొందుచు బాలుని 


| అతని కప్పగి 


ంచెనపుడు. 


పడ్డ వద్టల 2 gry 


| అతడును ఆ బాలుని తన 
అక్కున జేరుచుకొనియెను 
ఆమెకు తన గృహమందే 
ఆవాసము కల్పించెను, 


| గోపాల్‌రావ్‌ వెంకటేశు 

' గొలుచువాడు గాన నతని 

. వెంకుశా యటంచు ప్రజలు 
. బిలుచు చుంద్రు ప్రతి తోడ. 


' వెంకుశా ము 





హాత్ముండే 


) వంకలేని ధర్మాత్ముడు 


11 

kt 

' అ 

జ ్‌ 

గా నునువా 

ర ము 

WUE TET NP PATE Nao NOP MERE నటం నన తతత CIN SP so eT Sr 


అనురాగ మ 





అతడాత్మజ్లాని యగుట 
. ఆ బాలుని పరమాత్ముని 
“గా నెరిగిన వాడగుటను 
“ క్షణమేనియు వాని విడడు 


ప్ల మూ[ శిరిడీ సాయి చరి చరితామృతం. ! 


: కంటికి రెప్పగ బాలుని 

: గాంచు చుండుటను జూచిన 
మనుమడు ఉండే రాయడు 
' మత్సరమున కినుక జెందె 


తవ మనుమని మాద కన్న 

: పేను మమతను నవ నూతన 
. బాలుని డేమించెడు గో 

' పాల్రావును గర్హించిరి 


అతిస్నేహ మతిడ్రేమ 


_ హానికరము కదా! తైల 
' మధికమైన వత్తి మునిగి 
: ఆరిపోవు కదా దివ్వె!. 


. గొపాల్రావ్‌ బాలునితో 

. గూడియుండు నెల్లప్తుడు 
* ఆ బాలుడె బహిఃప్రాణ 
మై పోయెను అతని కపుడు 


: బంధువర్గమున కిది ఇ 

: బృందికరముగా నుండెను 

: ఆ బాలుడె వారసుడగు 

: నను అనుమానము పొడిమెను 









' కన్న మమత కన్న పెంచు 
| 2లకన్నను. 


థ్‌ ౩ల్పించిన 
ET en 


| ఆ ఫకీరు బాలుని గొని 

| ఆ మిథునము నోదార్చెను 
! బాలుడు వృదికి రాగల 

. Sp 

| వాడని ధైర్యము చెప్పెను. 


| బాలుని తనతో మున్వత్‌ 
| పల్లె కరుగుదెంచి నాడు 

| వాని పేర్మి జూచుకొనగ 

| భార్య కప్పగించినాడు 


ఫకీరు ఇంటను అ 
రు ముద్దుగా బెరుగుచు 
దేండ్డ ర వౌ 
పోయెను ఆ బాలుడు 


oC 


| బాలుని సాంగత్యములో 
| బ్రహ్మానందము జెందుచు 
| ఆ ఫకీరు డాబాలుని 


. ఆత్మజ్ఞానిగ నెరిగెను 






గత es కలిగి తర 
కాలము తీరిన సంగతి 






సఖీ! జిజియ! వినవే ఈ 

ఫకీర్‌ తనువు చాలించును 
మృత తనువు సమాధి చేసి 
మత సమ్మతి క్రియలు సలిపి. 


పమ్మట ఈ బాలుని గొని 
నెమ్మది శేల్వాడి గ్రామ 
మునకు పొమ్ము అచ్చట బ్రా 
హ్యణ భూపతి యెకడుండును. 


అతని పేరు గోపాల్‌ రా 
వతడు తసస్సంపన్సుడు 


sf 


' అతడే బాలుని కొరకై 


ఆత్రుతతో వెచియుండు 


అతడు ఎని దరిజేర్చును 
భృతియు నీకు కల్పించును 
అని ఫకిరు సాధువు తన 
అసువులు విడనాడినాడు 


అంతట తన భర్త చెప్పి 
నటు అంత్యక్రియలు సలిపి 
బాలుని గొని శేలువాడి 
పల్టెకరుగుదెంచె జిజియ. 











| గ్రహణి బాధతో బాలుడు 


| కటకట పడుచుండ జూచి 
జలజల కన్నీరొలుకగ 
తలిదండ్రులు విలపించిరి 


అన్యం శరణం నాస్తి య 
. టంచు పరాత్పరుని శరణు 
| వేడుకొనుచు బాలుని కా 
| పాడుమనుచు ప్రార్థించిరి 


| అంతలోన వారి గృహ 

| ప్రాంగణ మందొక ఫకీరు 
| అల్లా సంకీర్తనమును 
ఆలాపించుచు వచ్చెను 


| వాకిట ముంగిట నిలబడి 
| బాలుని బిక్షగ నిమ్మని 
| ఆఫకీరు వేడుచు తన 
| హస్తములను చాచినాడు. 


' అంతట బాలుడు ఫకీరు 
| చెంతజేర చేయిసాచి 

| అతని దగ్గరకు పోయెద 
| నని సైగలు చేసినాడు 


ఆ వింతను గని నంతనె 
| అశ్రుజలము కన్నులలో 
| జలజల ప్రవహించ దంప 


| తులు ఇట్టని తలవోసిరి 


ల. 






తమ వ. తమను | 
దైవమె కరుణించ నెంచి . 
బాలుని కాపాడుటకై 

కీర్‌ రూపమునవచ్చెనొ! 


PN 


మ బాలుని ఆ ఫకీరు 
గర గొనిపోయినారు . 
లుడు నయమగుటె తమకు | 
దివేలని తలచినారు . 


ARS IES 


రగా చేరుకొలది 

గ్గ తొడగినది రోగము 
కీర్‌ రూపమున బాలుని 
బాగు చేసినది దైవము 


గ్గ 
గ 


శం ఈ ద 


శ్రీ రాగ రహిత బాలభిక్ష 

ఫీ యోగి సమర్పణ మాయెను 
కి యోగి కరస్పర్శ చేత 

€ 

శ రోగి నిరోగిగ మారెను 


& 

ఆ తమకడుపున పుట్టకున్న 
అ తమపై జాలిని గొనిదై 
మ వమె అనుగ్రహించి నట్ట 


క తమ బాలుని వీడలేక 
గ 


క గుండెలు జలజల ద్రవించి 
స గ్రుడ్డనిండ నిండి నిండి 

ర 4 అలలై కలలై మమతల . 
ఫే అశ్రవలై ప్రవహించెను. | 





a 








| వట పత్రము లందు ప్రభా 
| పరాత్సరుడె జాలినిగొని 
| ప్రసాదించె నీ బాలుని. 


| అని పరమానంద భరితు 
| లై లక్ష్మీ హరికృష్ణలు 
| కడుపారగ కన్నవాళ్ల 
' కరణి పొంగిపోయినారు. 


| అచ్చటనే ఆదంపతు 

| లావాసము నేర్పరచిరి 

| ఆ వింతను విని జనములు 
| అందు వసింపగ వచ్చిరి. 


| పసిబాలుడు పత్రమ్ముల 
| పై దొరికిన స్థలము గాన 


| ఆ గ్రామము పత్రి గ్రామ 
| మని ప్రథితమ్మై పోయెను. 


| హేవళించి చైత్ర శుద్ధ 

| నవమి పునర్వసు కూడిన 

| గురువారము నాడు లక్ష్మి 
| హరి దంపతులకు గన్నడె. 


| అదియే శ్రీరామనవమి 

| ఆనాడే ఆ బాలుడు 

| భూమి జనుల నుద్ధరింప 

| పుట్టినట్టి పుణ్యదినము ॥్రీ నిర్రిడ్రీ॥ 





Ceo care టి చక్‌ 


శ శ! ఈ 


శిల! కళ Ot Cd vt ot UE GT 


ge {ecu ce tt 


fede dr ce ct 


fe ci itt 


Crt fe vt st భశ tt 


eo ఈ Ce vt €౩ 


ఓ [ఆ 









న్న శిరి న సాయి చరితామృతం | 
నూ 

ఆ లక్ష్మీ హరిదంపతు 

లా బాబుని తమ ఆరవ 
పాణముగా నెంచి గార 
వాన పెంచుకొను చుండిరి. 


శుక్లపక్ష చంద్రుని వలె 
శోభిల్లుచు దినదిన ప్ర 
వర్ద మానుడై బాలుడు 
వర్దిల్లుచు నలరారుచు 


పసితనముల పరువములను 
బాల్యక్రీడలను దేలుచు 


౩ తలిదండ్రుల మురుపు ముచ్చ . 


టల దీర్చుచు నెగడుచుండె. 
మూడు వర్షముల వాడై 


ముచ్చట గొల్పుచు నుండగ 


అకస్మాత్తుగా గ్రహణి 

వ్యాధి బాలునికి సోను. 
ఎన్ని కె షధములిచ్చిన 

ఎ మాత్రము తగ్గదయ్యె 
గహణి రోగమది బాలుని 
గహముదోలె విడువదయ్యె. 


కృష్ణపక్ష చంద్రుని వలె 
కృశియించెడి బాలుని గని 
తలిదండ్రులు దిగులు చెంది 
తల్లడిల్లి పోసాగిరి, 


గవద దచదుంముంంననమమమముుుంమనననముననననముముననమతననతమముమో.' 








వట పత్రము లందు ప్రభా 
. ఛభటలు జిమ్ము బాలుని గని 
| పరాత్పరుడె జాలినిగొని 
| ప్రసాదించె నీ బాలుని, 


| అని పరమానంద భరితు 
| లై లక్ష్మీ హరికృష్ణలు 
| కడుపారగ కన్నవాళ్ల 
| కరణ్‌ పొంగిపోయినారు. 


| అచ్చటనే ఆదంపతు 

| లావాసము నేర్పరచిరి 

' ఆ వింతను విని జనములు 
| అందు వసింపగ వచ్చిరి. 


| పసిబాలుడు పత్రమ్ముల 
| పై దొరికిన స్థలము గాన 


. ఆ గ్రామము పత్రి గ్రామ 
| మని ప్రథితమ్మై పోయెను. 


| హేవళించి చైత్ర శుద్ధ 

| నవమి పునర్వసు కూడిన 
| గురువారము నాడు లక్ష్మి 
| హరి దంపతులకు గన్పడె. 


| అదియే శ్రీరామనవమి 

| ఆనాడే ఆ బాలుడు 

భూమి జనుల నుద్ధరింప 

| పుట్టినట్టి పుణ్యదినము ॥శ్రీ శిరిడీ॥ 








Tt ete క 114 vt 






CHa CE EY et EE Ce CE CE Ge Ce Ch EE CH 4 FE che 


Mand CECT ET ot Ce CECE tt CE Ce PE CE CE A CE CA CL CE YE CE CE CECE 46+ ie tt 


॥ 
t 
" 








ఆ లక్ష్మీ హరిదంపతు 

లా బాబుని తమ ఆరవ 
ప్రాణముగా నెంచి గార 
వాన పెంచుకొను చుండిరి. 


శుక్లపక్ష చంద్రుని వలె 
శోభిల్లుచు దినదిన ప్ర 
వర్ద మానుడై బాలుడు 
వర్టిల్లుచు నలరారుచు 


పసితనముల పరువములను 
బాల్యక్రీడలను దేలుచు 
తలిదండ్రుల మురుపు ముచ్చ 
టల దీర్చుచు నెగడుచుండె. 


మూడు వర్షముల వాడై 
ముచ్చట గొల్పుచు నుండగ 
అకస్మాత్తుగా గ్రహణి 

వ్యాధి బాలునికి సోకెను. 
ఎన్ని జి షధములిచ్చిన 

ఎ మాత్రము తగ్గదయ్యె 
[గ్రహణి రోగమది బాలుని 
(గగ్రహమువోలె విడువదయ్యె. 


కృష్ణపక్ష చంద్రుని వలె 
కృశియించెడి బాలుని గని 
తలిదండ్రులు దిగులు చెంది 
తల్లడిల్లి పోసాగిరి. 






| వేదాంతమునందు నరుడు 
| స్వేచ్భాపరుడని దాభో 


| ల్కరుడు-కాదు పరమార్థము 


| బాలా సాహెబు సారే 
' వాడలోన వాదాడిరి. 


| మరుసటి దినమున దాభో 
| ళ్కరు డితరులతో గూడుక 
| బాబా సన్నిధి కేగెను 

| బాబా అపుడిట్లనియెను. 


| సాఠెవాడలోన నేమి 
| జరిగె ఆ వివాదమేమి? 
అది దేనిని గూర్చి ఈ హె 
| మాద్రి పంతుడేమి పలికె? 
| ఆమాటలు వని ఆశ్చ 
| ర్యము జెందెను దాభోళ్ళర్‌ 
| సారెవాడలో జరిగిన 
| సంగతి తనకెట్లు తెలిసె. 
| తన పూర్వికుడును సచివా 
| గణియగు హేమాద్రిపంతు 
డతడెక్కడ తానెక్కడ 
| అని నిరహంకారుడయ్య 


దీక్షితుడను భక్తుడొకడు 
. దేవా నేవెళ్లన? అనె 


CHAE CA Cf CO wl SL Gt Ct st Wt wt vf pt ut 


ఈ శి ల! st Ce ee CT st dt cl 


“et 


(స tea a Get Cre 6 98-1౬ ఈక ఈ 





అబ్బే అని బాబా బదు 
లాడెనంత ఎక్కడి కని 
భక్తుడొకండడుగ చాల 
"పెకని బాబా పలికెను, 


అపుడు మార్గమును గురించి 
అడిగినంత బాబా ఇ 

ట్లని పలికెను అటకేగుట 
కనేక మార్గములు గలవు 


శిరిడి నుండి గూడ నటకు 
చేరుటకొక మార్గముంది 
మార్గమది ప్రయాసకరము 
మార్గమధ్య కాననమున 
పెను బెబ్బులులును తోడే 
ళ్లును గలవని పలికి బాబ. 


దీక్షితు డపుడడిగె నిట్లు 
దేవా! ఒకమార్గదర్శ 

కుని వెంటను దోడ్కొని పో 
యినచో అన అట్టులైన 


'కష్టమె యుండదు ఆతడు 


గమ్య స్థానము జేర్చును. 
దోవలోన మృగముల గో 
తుల వెడదల తప్పించును 


అతడే లేకున్న యెడల 
అడవి మృగాల్‌ చంపవచ్చు 
దారి దప్పి గోతులబడి 
ఘోరస్థితి పొందవచ్చు. 


